


. న 
(011606 


నాయని సుబ్బారావు 


Janmabhumi 
The Motherland- An epic :n Telugu 


By 

Nayani Subba Rao 

Birth Centenary Publication (1899-1999) 
Copy right: Nayani Subba Rao Trust 


Title page: Shilavi 


Price Rs. : 195/- 

Publication  :Nayani Subba Rao Trust 

Laser typeset : Haripriya Pulikonda 

Printed at : Dynamic Offset Printers, Panjagutta, Hyderabad. 

For copies _7/(1) 898/2, Nagarjuna Nagar, Hyderabad. Tel:3747133 
(2) VISHALANDHRA Book House, Hyderabad. 


hi 
Zefa ibis 
(117 HA 


iii 





నితతవినయభావాన్యీత నైజానుజన్మ 
తైితయ సతత సేవా తృప్తిమ న్నవ్యరామా 


నిన్నపము 


ను వుభ్రా పెరిగిన పొదిలె నౌల్లూరు జుల్లాలోనిది. ఇప్పుడు 

వంగవోలు జిల్లాలో చేరినది. వంగవోలు కూడా పూర్ణము 
నౌల్లూరు జిల్లాలోనిదే. పాదిలె వంగవోలు-కంభం బాటం, వంగవోలుకు 
పడమరగా ముప ఎదిమ్రైళ్య్ళ దూరమున నున్నాది. 


నా జన్మభూమి వస్తువుగా నొక కావ్యము బ్రాయవలెనను తలం 
పీవాటిది కాదు. పద్యరచన ఆరంభమైనప్పటినుండియు నది నా మనోవీధిని 
కుదురుకొనియే యున్నది. నోను హైదరాబాద్‌ అకాశవాణిలో నున్నప్పుడు 
(పియమిత్రులు కీ.శే. క్రిపురనేోని గోపీచంద్‌, అయన పర్వవేళ్షణలోనున్న 
రయుక చూసప్మకికకు నెలనెలా పద్యములు (వాయవలయునని నన్ను 


[11 


కోరెను. అ సహృదయుని కోరిక కాదనలేక నా జన్నుభూమి' కావ్యమునకు 
శ్రీకారము చుటతిని. 


ఇందలి (ప్రకృతి వర్హనలు నా బాల్య స్మృతుల నుండి చోదుకొన్నది. 
ఇప్పుడు కొన్ని మార్పులు కలిగినది. ఉదాహరణకు అప్పట్‌ తాలితోవు 
ఇప్పుడు లేదు. బిన్నప్పు డాయూరి గాథలు లీలగా దినుటయే కాని 
వానిని క్షుఖ్జముగా తెలిసికొన్నది లేదు. ఇపుడాయవసరము కలుగగా, కీ.శే 
శ్రీ వేమూరి విశ్వానాథ శర్జుగారి 'పొదిలెసీవు దండకవిలె' యన్న వ్యాసము 
(ఖారతి- సంపుటి 4 సంఖ్య /0 పుటలు 92-99 గుర్తుకు వచ్చాను. ఆ 
దండకవిలె కొజకు పొదిలె వెళ్ళితిని. అచ్చట పొదిలె పంచాయత్‌ సమితి 
అప్పటి (సెసిడెంటు శీ యం. రామిరెడ్డి తోడ్వాటుతో, చమూధవరాయని 
వాలెము. కరణమైన ఎల్లంరాజూ వంశస్టుని యింట నా తాటాకు పొత్తము 
చూడగంటిని. కాని తాళప్యత (గ్రంథములు చదువుటలో ననుభవములేని 
నాకు దానిని చూచియును చూడనల్లేయొనది. అప్పుడే అచ్చట నా 
చిన్ననాటి మతుడును సహాద్యాయియు నైన శ్రీ పంచాగ్నుల అంబా 
శంకరయ్యను  కలసికొనుట తలస్థిం చెను. విశ్వనాథ శర్థుగారి 
వేంనలుడాయన, తన వ్యాసమునకైా ఎల్రంరాజూ వారినడిగి మూదు 
తెచ్చుకొన్న దండకవిలె నుండి అల్లుడు కొన్ని భాగములెకత్తి (వాసికొనౌను. నా 
(పయత్నమునకు సంతోషించి ఆయన కాగితములను నాకిచ్చెను. అది నా 
కెంతో యుపకరించినలి. 


అంతకు ముందో హాదరాబాదులోనే పొదిలెనుండి వచ్చిన శ్రీ 
చీమలమజ్ఞీ సీతారామయ్యను కలసికొనుట తటస్థించినది. ముంగమూరి 
మవహోజనుల కథను, ఉద్దండ నృసింహభారతి కథను ఆయన నాకు 
వివరించి చెప్పెను. నా యింకొక చిన్నాట్‌ స్నేహితుడును, సహాధ్యాయియు 
వైన శ్రీ గంటా వెంకట నరసయ్య (స్వుడు వంగవోలు మకామును 
వాంటబెట్టుకొని తరువాత మరల పాదిలె వెళ్ళితిని. అప్పుడు శ్రీ 
పంచాగ్నుల దక్షిణామూర్తి నాకు పంచాగ్ని కథ చెప్పెను. పాదిలెసీము 
దండకవిలె (పతినొక దానిని ఆయన చెన్నవురి బ్రాచ్య లిఖిత పుస్తక 
ఖాండాగారములో చూచెనట. దండకవితఅను వొాలుగులోనికి తెచ్చుతు 
పొదిలెసీమ పెద్దల క్తర్షవ్యము కాదా! పొదిలెమ్ము కథను ఆమె పూజారి 
చెప్పెను. నిమ్మువ్వ కథను నిర్హుమేశ్వరాలయార్చకుడైన మూలంరాజా 


iv 
వంశ్యుడు చెప్పగా వింటిని. నా కోరికపై శ్రీ గంటా వెంకట నరసయ్య 
మఅల నొకసారి పొదిలెకు పోయి అచటి దేవస్థానముల వివరములు 
సేకరించి తెచ్చి నాకిచ్చాను. కీకే శ్రీ దేవరపల్లి వాంకట కృష్ణారెడ్డి 
సంబురాయల వంశము. వారి శాసనములు కొన్ని నోనర్ధించగా (వాసి 
పంపెను. ఈ విధముగా విషయ సేకరణలో తోడ్పడిన మై వారికందరికి నా 
కృతజ్ఞతలు. 

ఈ (గ్రంథ ముదణమునకు (ద్రవ్య సాహాయ్యు మొనర్చిన 
నరసరావుపేట మితులకు అభిమానులకు కృతజడను. వారి పేర్లిందు 
(పచురించలేక పోయినందులకు చింతించుచున్నాను. 


దీని ముదణమునిట్లు తీర్చిన రచయితల దాయి (Writers Anvib 
యుదణాలయ నోత శ్రీ పెద్దిభొట్ల పూర్ణానందమును శం సింతును. 


నాకు పీఠికా రచన కోపికలేని స్థితిలో తానై పూనుకొని దీనికి 
పరిశోదధనాత్మకమైన పీఠికను వౌలయించిన మా పెధ్రమ్మూయికి నా 
ఆశీస్సులు. 

చదువరుల కీకావ్యము సమగ్రమైనదిగనో భాసించవచ్చును. కాని 


నా దృష్టిలో మూతమిది సమ్మగము గాదు. దీని కింకొక ఖండము (బాలకేళ 
ఖండము చేరవలసియున్నాది. అది (వ్రాయుట కొంచము సాగి నిలిచి 


పోయినది. దానిని పూర్తి చేయగలిగినచో ధన్యుడనో/ 


నాయన సుబ్బారావు) 


నాన్నగారి జన్మభూమి పొదిలె చాలా ప్రాచీనమైన ఊరు. దీనికి 
పృథుల అనే సంస్కృతీకరణ నామం ఉంది. కాని 'పాదిలె' 


(ద్రావిడ మూలం కలదిగా కనిపిస్తుంది. 'పొదుళ్‌' అనే ద్రావిడ ధాతువుకు - పెద్ద, గ 
క్రిక్కిరిసిన, చిక్కని అభివృద్ధి చెందే ఆనే అర్ధచ్భాయలు చాలా ఉన్నయ్‌. ఇందులో టి 


అర్థమైనా స్థలవాచకమైన 'ఇలొ అన్న దానికి విశేషణంగా ఉండవచ్చు. ఈ 
అభిప్రాయానికి ఉపబలకంగా, తమిళ దేశంలో 'పొదియిుల్‌ కొండ' అనే శబ్దం, 
స్థలసూచకమై, 'సంఘ' సాహిత్యంలో ప్రసక్తమై ఉంది. దక్షిణ దేశం మీదికి మౌర్యులు 
దండెత్తిరాగా, వారి రథచక్ర ఘట్టనచే పొదియిల్‌ కొండ సంకులమై ఉన్నట్లుగా ఇక్కడ 
వర్ణింపబడ్డద్వి అదే సంఘ సాహిత్యంలో మరొక చోట పాదియిల్‌ యుద్ధరంగంగా 
వర్షితమైంది.” 


తన కన్న తల్లి వంటి జన్మభూమి పొదిలెను మిక్కిలి ఆప్తితో వర్జించి. 
తద్దతమైన భావగాఢతకు అమరమైన రూపకల్పన చేసి, కవి ధన్యత్వాన్ని చెందారు. 
ఆయన అలంకరించగా ప్రకృతి నైపథ్య రచనానుషంగ రమణీయ రూపిణిమయైన పొదిలా, 
తనకున్న చారిత్రక మహత్యంచేత పరమోదాత్తమొ చిద్విలాసమొ సహృదయ 
హృదయారామాల్లో, నృత్య సుందరంగా చిందులు తొక్కింది. రసజ్ఞుల గుండె 
ర్రుల్లుగా, కవిత్వపు జల్లు కురిపించింది. 


ఈ కావ్యాన్ని తీర్చిన తీరులో ఒక క్రమం, పూసలలో దారం మాదిరి 
అంతర్నిహెతంగా ఉన్నది. తన జన్మభూమిని చెప్పదలచుకున్న కవి, తన జన్మనూ, 
బాల్యాన్నీ తనవంశాన్నీ కావ్యగత కథా వస్తువుతో ఐక్యాన్ని సంధిస్తూ వివరించడం 
వల్ల వస్తువుకు, ఉదాత్తతా, వైపుల్యమూ, కలిగి, శోభాయమానం కాగలిగింది. ఈయన 


' Dravidian Etytmological Dictionary (D.E.D) 3683; ౧.297 


* |. 5. Krishnaswamy lyyengar- Ancient India and South Indian History & 
culture. Vol. 1. 


vi 

కావ్యపుత్రిక చిన్న చిన్న చేతులు చాస్తూ, కేరింతలు కొడుతూ దోగాడుతూ, తన 
పెద్దతండ్రి ఒడిలోకి పాకజూచిన కారణాన ఆ పాపను రెండు చేతులా ఎత్తుకుని ఎదకు 
హత్తుకున్న కవి అన్నగారి జీవిత క్రమం కూడా, కవి బాల్యంతో, వంశ కథనంతో 
కలగలిసి, కావ్య వస్తువుకు మరింత జాచిత్య సంపాదన చేసిపెట్టింది. 


అవతారికలో నాయని వంశోదృవ వృత్తాంతం, అన్నదమ్ముల ఒద్దిక వారి 
బాల్య జీవనోదంతం, స్య్వోత్కర్హ్లకూ. అతిశయలక్షణానికీ చోటు ఇవ్వని పద్ధతిలో, 
సహజ రమణీయంగా సాగింది. 


మొదటి ఖండమైన ప్రకృతి ఖండం, పొదిలె నైసర్గిక స్థితిని వరించిన 
కళాఖండం. ఆక్కడ చుట్టుపక్కల పారే, ముసి మొదలైన తొందరకత్తె లైన సెలయేళ్ళు, 
మెట్టసాగు, ఆకుతోటలు, నాగజెముడు కంచెలు, వాగులు, జంగాలు- ఒకటనేమిటి, 
తెలుగు సీమలోని ఎ గ్రామాన్నయినా సమృద్ధం చేసే ప్రకృతి సంపదంతా, పక్కున 
నవ్వుతూ, పులకరింతలు కలిగిస్తుంది. హరివంశ కావ్యరచనా పరిణత (ప్రజ్ఞుడైన 
ఎజ్జయామాత్యుడు, ఎనలేని సంతోషం చేత విప్పారిన వదన కమలంతో, ఇక్కడ 
అడుగడుగునా, పఠితలను కవ్విస్తూ వారితో దోబూచులాడుకుంటున్నట్లు అనిపిస్తుంది, 
నాకు. 


తరువాతి నాలుగు ఖండాలలోని కథలకూ, పాదిల సీమ దండ కవిత, 
పాదిలెను గురించి స్థానికులు పరంపరగా చెప్పుకునే స్థల మహత్త్వ్వపు గాథలూ, 
ముఖ్యాధారాలు, 


ఇప్పుడు లభ్యమయ్యే పొదిలె సీమ దండ కవిలె, శా శ! 1609 (1687 


దీరిన, అంతకు ముందు రెండు వందల యేండ్లుగా ఉన్న కవిలెను చూచి, ఎల్లమరాజు 
ముద్దప అనే కరణం వ్రాసుకున్న నకలు, కవిలె కథనం ప్రకారం, పొదిలె సీమలోని 
గ్రామాలకు ఆయకట్టు గుడికట్టు హద్దులు రమారమి అంతకు వెయ్యి 
సంవత్సరాలముందు నిర్ణయమైఉన్నవి. మొదటినుండి పాదిలెను పాలించిన 
ప్రభుపరంపర అందులో ఈ విధంగా కనిపిస్తుంది. 

“కలియుగ ప్రవేశం ప్రభవ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఘడియలు 
పన్నెండు మీద ఆయెనుగనుక, పాండవులు కలిప్రవేశం ఆయెనని 
పరీక్షిత్తును పట్నంగట్టి వనవాస గతులైరి. ఆయన కుమారుండు 
జనమేజయుండు నాలుగు వందల యేండ్లు ఎలెను. భల్లాణుడు, శూద్రక 
మహారాజు, ఎష్టువర్థనుడు, చంద్రగుప్త మహారాజు, నాలుగు వందల 
అరవైయేండ్లు ఎలెౌను.(ర65?7) ఈయన కుమారుడు విక్రమార్కుడు రెండు 

వేల యేండ్లు ఎలను. శాలివాహనుడు ఇరవై అయిదేండ్లు ధర 
వాలించెను. ఆ వెనుక భోజరాజు 108 యేండ్లు, కడవారు ఆర్గురు 2496 


vii 


యేండ్లు ఎలిరి. మాధవవర్మ, కోటసశకేతనుడు, ముకుందరాయలు, 
తిరుకాముడు, కరికాలచోడుడు మయిలం భీముడు, చోడెగంగాధరుడు, 
గుండప నరేంద్రుడు, రామదేవరాయలు, జయదేవుడు, కాకతి రుద్రుడు, 
వోరుగంటి మంకట్ని ప్రతాపరుద్రుడు, అనవేమారెడ్డి, అను పదునలుగురు 


వెయ్యేండ్లు ఎలిరి" - 


ఈ పట్టికలో సూచింపబడ్డ కాలానికీ, వ్యక్తులకూ, ఎదో ఒక సంబంధాన్ని 
సాధించడం కానిపని ఇందులో (ప్రసిద్దనామాలు కొన్ని ఉన్నా వాటికి, అందులో 
పేర్కోబడ్డ వరుసలో స్థిరమూ సముచితమూ అయిన స్థానం లేదు. సాధారణంగా, అ 
[గ్రామానికి సంబంధించిన కవిలెలోనైనా రాజవంశానుక్రమణికకు సంబంధించినంత 
వరకు మనకు దొరికేది ఇటువంటి తాడూ బొంగరం లేని చారిత్రక ఆధారాలే. 


శాసనాలూ రాజకీయ  చరిత.- కాని కవిలెలో అక్కడక్కడ 
ఉటంకింపబడిన కొన్ని శాసనాధారాలవల్లా ఆయా ప్రదేశాలలో దొరికే యితర 
శాసనాలవల్లా ఈ పాదిలె సీమకు సంబంధించిన ప్రాచీన రాజకీయ చరిత్రను 
రూపొందించడం కొంతరకూ సాధ్యంకావచ్చును. ఇందువల్ల సుస్పష్టమైన రూపం 
ఏర్పడినా, ఎర్పడకపోయినా, ఉన్నంతలో సత్యదూరంగాని స్వరూపం లభిస్తుంది. 


ఈ దండ కవిలలో పొదిల ప్రాచీనతను చెప్తూ ఇది కృత త్రేతా ద్వాపరాలలో 
వరుసగా శివపురి, గణపాలపురం, హలాయుధపురం, అని పిలబవడినదనీ 
కలియుగంలో పొదిలె అనే నామాన్ని వహించిందనీ వ్రాయబడింది. ఈ కవిలెలో 
చరిత్రాంశాలూ, శాసనాల నకళ్ళూ చాల ఉన్నవి. ఈ సిమనేలిన రాజులు తాము చేసిన 
దానధర్మాలకూ, సంప్రోక్షణలకూ, తటాక ప్రతిష్టలకూ, ప్రతి కార్యానికీ శాసనాలు 
వేయించారు. పొదిలె రాజకీయ చరిత్ర, కవిలెలో ఉటంకింపబడిన విషయాన్ననుసరించి 
స్థూలంగా ఇలా వుంది. ఇక్కడ విజయ నగరాధీశులూ, సంబువరాయల వంశంవారూ 
పరిపాలన చేశారు. గజపతుల ప్రభామూ, గోల్కొండనవాబుల అధికారమూ, 
ప్రసరించింది. వెలుగోటి వంశస్థుల అధికారాన్ని కూడా పొదిలె సమ చవిచూచింది. ఈ 
విధంగా కవిలెలో నియతమైన వివిధ రాజవంశస్థుల ప్రభుతను శాసనాధారాలుకూడా 
స్థిరపరుస్తున్నట్లు శాసన పదీక్రవలన తేలగలదు- వెనుకటి కాలాన కంభంసీమకు 
తొండమారయగుళ్ళు అనే ప్రతినామం ఉండేదనీ అప్పడు నెల్లూరి సీమలోని కొన్ని 
భాగాలు ఈ 'తొండమారయగుళ్ళు'" సీమలోనివిగా పేర్కొనబడేవనీ పొదిలె సీమ 
దండ కవిలె చెప్తున్నది. ఈ సీమలో ఎ గ్రామాన్ని గురించి చెప్పవలసినా ముందిలా 


ఉంటుంది- "మూగచింతల సముదు పెదారికట్ల పరగణీ మహల్‌ పొదిలె సర్కారు 
ఖమ్మం'"- దీనిని బట్టి మొగలాయీల పాలనలో కూడా పొదిలె ఖంబం సర్కారులోనే 


అంతర్భాగంగా కనిపిస్తుంది. 


పొదిలె కమ్మనాటిలోనిది. మొత్తం కమ్మనాడులో 2-16 శతాబ్దాల నడుమ 


viii 
నడిచిన రాజకీయ చరిత్రను సమీక్షించగలిగితే పొదిలె రాజకీయ చరిత్ర కూడా 
అంతర్గతంగా అందులోనే ప్రత్యక్షం కాగలదు. 


కమ్మనాటిలో, చాళుక్యులు, చోళులు, తెలుగుచోడులు, పొత్తపిచోడులు, 
కాకతీయులు, రెడ్లు, గజపతులు, గోల్కొండ సుల్తానులు, విజయనగరరాజులు, 
వెలుగోటి వంశస్థులు, తమ అధికారం నెరపగలిగారన్నది ఈ సీమలోని శాసనాలవల్ల 
స్పష్టమవుతున్నది. 


కమ్మనాడు అనగా నెల్లూరు, ఉదయగిరి, ఒంగోలు, కందుకూరు, పొదిల 
మొదలైన విషయాలను పొదుపుకున్న ప్రదేశం. ఇదంతా 7వ శతాబ్దం నుండి ఎక 
ఖండంగా, ఒక రాజకీయ విభాగంగా (ప్రకటింపబడుతూ తరచుగా ఒక పరిపాలన క్రింద 
(ప్రవర్తితమవుతున్న సీమ. 


ఈ సీమలో లభించిన శాసనాలలో మంగి యువరాజు సోదరుడైన తూర్పు 
చాళుక్య ప్రభువిచ్చిన దాన శాసననం, మొదటిది. దీని కాలం ఎడవ శతాబ్ది ఉత్తరార్థం 
(664-680. అప్పుడు కమ్మ రాష్ట్రంలో ఉత్తర భాగం తూర్పు చాళుక్యుల వంశం 
కాగా దక్షిణం చోళుల ఆదీనంలో ఉండేది. పొదిల సీమలో చోళశాసనాలు కూడా 
కనిపిస్తున్నాయ్‌. అందులో ప్రముఖమైనది కులోత్తుంగ చోళుడిది. తరువాత వెలనాటి 
చోళులూ పొత్తపి చోళులూ కొన్ని శాసనాలు వెలయించారు. ఆపైన కాకతీయ గణపతి, 
వీర ప్రతాప రుద్రదేవుల పాలన ఈ రాష్ట్రంలో ప్రసరించినట్లుగా శాసనాధారాలున్నయ్‌. 


గణపతి దేవచక్రవర్తి శాసనాలు, విస్తారంగా, ఒంగోలు, పొదిలి, దర్శి 
తాలూకాలలో కనిపిస్తున్నయ్‌. అలాగే ప్రతాపరుద్రదేవుడి పేర శాసనాలు, అత్మకూరు, 
దర్శి, కందుకూరు, కావలి, నెల్లూరు, ఒంగోలు, పొదిలి, ఉదయగిరి సీమల్లో విరివిగా 
కనిపిస్తున్నయ్‌. నెల్లూరి సీమకు మరీ దక్షిణాన కాకతీయుల శాసనాలు లేకపోవడంవల్ల 
అక్కడ వారి అధికారం విరళంగా ఉండి ఉంటుందనుకోవచ్చు. 


కాకతీయులకు సామంతులై ప్రభుత నెరపిన రాజులు చాలామంది ఈ 
సీమలో కనిపిస్తున్నారు. పొదిలె సీమ దండ కవిలెలో ఒక రామదేవరాయల ప్రసక్తి 


ఉన్నది (శా! శ 1045-1123 A. 0) శాసనాల్లో కాకతీయ సామంతుడైన 
రామదేవరాయల ప్రసక్తి గోచరమవుతున్నది. 


కాకతీయుల తర్వాత అంత అధికంగా కమ్మనాట్ల ప్రభుత్వం నెరపిన వారు 
విజయనగర రాజులు. ఆ రాజ్య స్థాపకుడైన మొదటి హరిహరుడి శాసనాలు ఈ 
ప్రాంతంలో దొరుకుతున్నయ్‌. నెల్లూరి సీమలో కొంత భాగం విజయ నగర 
రాజ్యుభాగంగా ఎర్చడినట్లు తార్కాణ చూపించవచ్చును. కంపరాయల కొడుకూ, 
బుక్కరాయల సోదరుడూ అయిన ప్రభువు నెల్లూరిని పరిపాలించినట్లుగా శాసనాధారం 
ఉంది, 


ix 


రెండవ హరిహరరాయల కాలంలో ఉదయగిరి సీమ చుట్టుపట్ల ప్రదేశాలు 
విజయనగర రాజ్యంలో చేరి అవి కర్నాటక సీమలోనివిగానూ, అక్కడి తెలుగు భాష 
కర్నాటభాషగానూ పేర్కొనబడటం జరిగింది. శ్రీనాథం(డు, 'నాకవిత్యంబు నిజము 
కర్నాటభాష' అనడంలో 'కర్నాటభాష' అన్న వాడుకకు కర్ణాటాంధ్రమనేదే అర్థం. 
మొదటి దేవరాయల కుమారుడు రామచంద్రుడు యువరాజై ఉదయగిరికి ఆధిపత్యం 
వహించాడు. ఇతడే బహమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌షాను తరిమివేసిన వీరుడు. ఆ తరువాత 
కమ్మనాటిని రెండో దేవరాయలు, విరూపాక్షరాయలు ఎలినట్లు నిదర్శనలున్నయ్‌. 


(పౌఢదేవరాయలు సామంతులలో ప్రముఖులు పాదిత సీమను 
ఇన్నూరేండ్లపాటు మారుతోరణ పడకుండా రాజ్యంచేసిన సంబురాయల వంశస్థులు 
కవిలెలో సంబువరాయలవారికి అహోబల నృసింహస్వామి (ప్రత్యక్షమైన వృత్తాంతం 
ఉంది. స్వామి పొదిలె కొండమీదికి వేంచేసిన తరువాత సంబువరాయలు కేవలం 
గర్భగృహం మాత్రం కట్టించి ఒక కోనేరు త్రవ్వించాడట. 


స్వామి నివేశనం పాదిల సరిహద్దుల్లోనూ, తము నిర్దేశించిన కోనేరు 
పొదిలెకు సమీపానఉన్న మజ్జిపూడి పాలంలోనూ ఉన్నవి." తరువాత జయ 


సంవత్సరం, భాద్రపద సోమవారంనాడు, మహర్నిశివేళు మహాద్భుతమైన 'నేల 


అదురు' (భూకంపం) ఉరిమి' మహాదేవళాలు పడిపోయినవి. మల్లరథినీనాథుడు 
కట్టించిన చదలువాడ రఘునాథ నాయకుల దేవాలయం కూడా నేలమట్టమై అందులో 
చాలామంది హతమయ్యారు. ఆప్పుడు చదలవాడకు పూర్వాన నడిచే గుండ్లకమ్మ 
దక్షిణదిశగా తన గతిని మార్చుకోవలసి వచ్చింది. సంబరాయలు కట్టించిన 
నరసింహస్వామి కోవెలకూడా దెబ్బతిన్నదో యేమో, స్వామికి పూజానైవేద్యాలు 
లేకుండా పోవడం జరిగింది. తరువాత కొంత కాలానికి పాదిలెలో ఉన్న కమ్మ 
కులస్థుడు కర్లపూడి వలం ఆలయ పునరుద్ధరణకు పూనుకొన్నాడు. స్వామికి 
గాలిగోపురం, మంటపాలు, ఎర్చడ్డవి. కర్లపూడి" వెంగన్న స్వామికి పూజాదికాలు 
నెరవేరడానికి గొట్టిపాళ్ళ మాధవయ్య అనే పూజారిని కట్టడ చేశాడు. మజ్టిపూడిలో, 
గోపాలస్వామి. పూజారి పరాశరుని సంజీవి అనే భక్తుడు పొదిల కొండ 
నృసింహస్వామికి చెందిన కోనేరు మజ్జిపూడి పొలంలోది కాబట్టి, తమకు 'మిరాశి' కల 
దని ఊరి పెద్దల ముందు సవినయంగా మనవి చేసుకున్నాడు. పెద్దలు, రచ్చతీర్చి, 
న్యాయ విచారణ చేసి స్యామికి పూజా నైవేద్యాలు నెరపుటకు, పొదిలె నంబినీ, శఠకోప 
ప్రసాదాలు ఇచ్చుటకు మజ్జిపూడి సంజీవినీ నియమించి తగువు తీర్చగలిగారు." దండ 


3 గ్రామ దక్షిణాన కొండమీద నరసింహులు సంబరాయనికీ ప్రసన్నులయినారు. దేవళం 
పాదిఅ పొలంలోనిది. కోనేరు మర్రిపూడి పాలంలోనిది. 


* వారితో చెప్పుకుంబేను, దేవుండు ఉండే స్తళం, పాదిలెస్తళములోది గద, మిరాశి 


xX 
కవిలెలో తెలుగు రాయల వంశావళి ఇట్లా ఉంది. 


సాళ్వకంపరాజు 
మంగరాజు 
కుమారమంగ 
పురుషోత్తమ 
చినకంపరాజు 
నంబురాజు 


తఆలుగురాయలు. 


ఇక్కడ తెలుగు రాయలతో ఈ వంశ క్రమం ఆగిపోయింది. ఆ తర్వాత ఆ 
వంశీయుల ఉదంతం క్రీ! శ 1425 నుండి 1543 వరకు గల కాలవ్యధిలో 
సింహాచలంవద్దా, పొదిలె సీమలోని, ఆంధ్రకొండ రామలింగస్వామి దేవాలయం వద్దా, 
తిప్పలిదేవి పల్లెలోనూ బాపట్ల తాలూకా నూతల పాటిలోనూ, లభించిన శాసనాలలో 


దొరుకుతుంది. 


పొదిలె వారిదే అని కోనేరు మర్రిపూడి పాలంలోది అని సవుకర్యం పక్షం చేసిన 
వివరం, పూజా నైవేద్యాలు చేసేటంద్కు పొదిలె నంబులున్ను శఠగోప ప్రసాదాలు 
మాత్రం ఇచ్చేటంద్కు మర్రిపూడి సంజీవిని ఎర్బాటు చేసి (ర)- పొ. కవిలె. 


51, 1425 A. D- సింహాచల శాసనం, 
2, 1426 A,D- ఆం(డ్రకొండ రామలింగస్వామి శాసనం. 
3. 1438 A.D- తిప్పలదేవి శాపనం- తిప్పలదేవి పల్లి. 


కవిలెనుబట్టి సంబురాయల కుమారుడు తెలుగురాయలు, అని 
స్పష్టమవుతున్నది. మనకు దొరికిన అన్ని శాసనాలనూ శతైపారువేసి, తెలుగురాయల 
వంశక్రమాన్ని ఈ క్రిందివిధంగా నిర్ణయించడానికి వీలున్నది. 


సపెదనంబురాయలు 1 


(తెలుగురాయలు 1) (1425) 


(ఈయన శ్రీనాధుని 'కసూరి' ఆలుగురాయలు) 





గుండభూప గోవింద సెదరాయ, విభాశుడు 


(ఆలుంగురాయలేశుండు 1) 


(గుండసము[ద్రకర్త) 
(నంబురాయలు] ] (1438) తిప్పలబేవి 
(ఆంధ్ర రామలింగస్వామి దేవాలయకర్తు (తిప్పరలి దేవిపల్లి 
వ్యవస్తాపకురాలు) 
యం 

(కుమార) 1442 తెలుగురాయలు1 ] జగతాలసింహ 
(1542,43. తిరుమల దేవయ్య 

తిమ్మ క్షా ఇపాలుడు 


ఈ వంశానికి, రెండవ విజయనగర నంశానికీ ఉన్న సంబంధాన్ని శ్రీ 
జయంతి రామయ్యపంతులుగారు చర్చించి ఉనాారు.(1Epigraphica Indica Vol. 
VI11.p.74.) 


4. 1442 A.D- మూతలవాడు (కుమారు తెలుగురాయని అధికారి చెరువు 
తవ్వించినప్పుటి శాసనం 
5.1542 A .D- కుమార తెలుగురాయని కుమారుడు తిరుమల దేవయ్య శాసనాలు- 
నూతలపాడు. ఇవన్నీ నెల్లూరి జిల్లా శాసన సంపుటిలో లభిస్తయ్‌. 


6, 1543 A.D.) 


ఈ సంబువరాయలు గజపతుల సంబంధులని (సామంతులు కవిలలో 
పేర్కొనబడ్డది* వారికి గజపతులతో ఉన్న సామంతత్వ్యాన్ని నిర్ధారించవలసి ఉన్నది. - 


ఇంతేకాక మైసూరులోని 'తేకలి' అనే ప్రదేశంలో దొరికిన ఒక శాసనం, ఒక 
నంబురాయల్ని పేర్కొంటూ అతణ్ణి స్థాపించినవాడు గోపరాజని చెప్తున్నది.” ఆ 
సంబంధాన్ని విచారించవలసి ఉన్నది. మరొక చోట 'ఏడైవీడు' అనే ప్రదేశానికి చెందిన 
సంబువరాయ వంశస్తులు మూడవ భల్లాణుని సామంతులుగా ఉన్నట్లు ఏదిత 
మౌతున్నది. ఈ విషయాలన్నీ జిజ్ఞాసువులైన చరిత్ర పరిశోధకులు చర్చించి 
తేల్చ్పవలసినవి- 


మరో ముఖ్యవిషయం. శ్రీనాథుని ' సాంపరాయని తెనుంగాధీశుడూ, మొదటి 
ఆలుగురాయలూ ఒకరేమో స్థాపింపవలసియున ది. 


1424లో కొండవీటి రైెడ్డిరాజ్యంలో కల్లోలాలు తలెత్తినవి. రాజమహేంద్రవరపు 
రెడ్లకు తోడుగా ప్రొఢదేవరాయలు తెలుగురాయని .గజపతుల మీదికి పంపి ఉంటాడని 
శ్రీ చిలుకూరి వీరభ[ద్రరావుగారూ, శ్రీ వేటూరి ప్రభాకర శాస్తింగారూ అభిప్రాయపడ్డారు. 
అప్పుడే సింహాచలంలో తెలుగురాయల (1) శాసనం వెలియడానికి అవకాశం 
కలిగిందని వారి ఊహ. ఈ తెలుగురాయలు చిన సంబురాయల కుమారుడైన రెండవ 
తెలుగురాయలు అనడానికి ఆస్కారం ఉన్నదా, లేక ఇతడు పెదరాయ విభాశుని 
అన్నగారూ, చిన సంబురాయల పెద తండ్రీ అయిన గుండ భూపగోవింద తెలుంగు 


రాయలేశుడా? (తిప్పలి దేవిపల్లె శాసనం) ఆలోచించవలసి ఉన ది. 


కస్తూరి కోసం శ్రీనాథుడు ్రస్తుతించిన తెలుగురాయలెవరు? పెదకోమటి 
వేమారెడ్డి క్రీ.శ. 1420 లో కాలధర్మం చెందగా, తర్వాత 3,4 సంవత్సరాలకే కొండవీటి 
రాజ్యం కూలిపోయింది. ఆసమయంలో అనగా 1419-16 సంవత్సరాల మధ్య కర్ణాటక, 
సామజ్యాన్ని ఎలినరాజు ప్రాఢదేవరాయలు. ఈయన కర్ణాటాంధ్ర సంస్కృతాది 
భాషాపోషకుడూ, అభిమానీ కాబట్టే కొండవీటి రెడ్ల ఆశయాన్ని కోల్పోయిన 
శ్రీనాథుడు ఈయన ఆస్థానంలో మన్ననలందుకోగలిగాడు. అంతేగాక, 
ప్రాఢదేవరాయల ఆస్థానం వైపుకు శ్రీనాథుడు ఆకృష్ణుడు కావడానికి మరో కారణం 


6 గజపతివారి సంబందులు నంబుపాయనివారు తెలుగురాయండు మొదలుగా 
ఇన్నూరేండ్లు మారుతోరణ పడకుండా సీమ చేస్తున్ను వుండిరి-కవిలె. 
7 Epigraphica Carmatica- Vol. |. P.208. 
5 తెలంగాణా రాజ్య పర్యవేక్షకుడు మల్లక్‌ మకూల్‌ నోడించిన, కాపయ నాయకుడూ, 
మూడవ భల్లాణుడూ కలిసి, ముస్లిం ప్రాతినిధ్యాన్ని కూలద్రోసి సంబువరాయల 
పరిపాలనను తొండైమండలంలో ప్రతిష్టించినట్లు చరిత్ర చెప్తున్నది, 


x1ii 


తెలుగురాయలు. తెలుగురాయలకూ శ్రీనాథునికీ బాల్య పరిచయం ఉన్నట్లుగా 
కనిపిస్తుంది. శ్రీనాథుని దృష్టిలో అవచి తీప్పయసెట్టి ఎట్టివాడో, మొదటి 
తెలుగురాయలూ అట్టివాడే. ఈ బాల్యసఖ్యం, ఆయనను, తెలుగురాయల ప్రభునైన 
ప్రాఢదేవరాయల ఆస్థానం వైపుకు దృష్టి మళ్ళించడానికి దోహదం చేసింది. ఈ 
విషయాన్ని పటిష్టంగా స్మాపించడానికి ఇక్కడ కొంత చర్చకు తావివ్వడం, అప్రస్తుతం 
కాదు, ఈ జన్మభూమి కృతినందుకున్న మాపెదనాన్నగారు, నాయని 
నరసింహారావుగారు, ఆంధ్రసాహిత్యాన్ని అమూలాగ్రంగా పారణచేసిన పండితులు, 
ఆయన తిక్కన రచిత భారతానికి వ్యాఖ్యానం చెబుతుంటే ఎ సభ అయినా పరవశమై 
వినేది. కేవలం తెలియనితనంవల్ల కొందరిముఖాన కొన్ని తెలుగు పదాలు ఎటువంటి 
అవరూపాలను పొందుతున్నాయో ఆయన వివరిస్తుంటే సభ విస్మయచకితమై వినేది. 
తెలుగు కవుల జన్మస్నానాలను గురించి. పుట్టుపూర్వోత్తరాలను గురించీ 
ఆంధ్రసాహితీరంగంలో ఉన్న వాదప్రతివాదా లన్నిటితోటి ఆయనకు క్షుణ్ణంగా 
పరిచయం ఉన్నది. శ్రీనాథుని జన్మస్థానాన్ని గురించి పలువురు పండితులు చేసిన 
చర్చలకు భిన్నంగా ఆయన ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. శ్రీనాథుడు తనతాత 
అధికారం నెరపిన “'వారిధితటి కాల్పట్టణా" న్ని పేర్కొన్నాడు. ఈ కాల్చట్టణాన్ని 
కందుకూరివారు కొత్తపట్టణమనీ, చిలుకూరి వీరభద్రరావుగారు కృష్ణాపట్టణమనీ, వేటూరి 
ప్రభాకరశాస్తింగారు కాశీపట్టణమో, కలపటమో అనీ వేరువేరు తీరులుగా 
ప్రతిపాదించారు. మా పెదనాన్నగారు అందుకు భిన్నంగా కాల్చట్టణాన్ని ఒంగోలుకు 
తూర్పుగా సుమారు పదిమైళ్ళ దూరంలో సముద్రతీరాన ఉన్న 'పాదర్తి గా 
నిర్ణయించారు. దీనికి దక్షిణపు సరిహద్దే శ్రీ వీరేశలింగం పంతులుగారు ప్రతిపాదించిన 
కొత్తపట్టణం. పొదర్తికి చాలా ప్రాచీన చరిత్ర ఉంది. ఇక్కడ ఉండే 
వ్యాపారకుటుంబాలవారు, చీనా, సింహళం, తవాయి మొదలైన ద్వీపాలలో వాణిజ్యం 
నెరిపేవారట. వెనుకటికాలాన, ఆ ఊర అటువంటి కుటుంబాలు దాదాపు 800 వరకూ 
ఉండేవట. 18వ శతాబ్ది మధ్యభాగాన (1750-ఆప్రాంతాలు అక్కడ ఉండే 
బలిజనాయకుల ఒత్తిడి అధికంకాగా, దాన్ని సహించలేక, ఆ కుటుంబాలన్నీ 
స్వగ్రామాన్ని విడిచిపెట్టవలసి వచ్చిందట. కొందరు, దక్షిణదేశపు రేవుపట్టణాలను 
చేరుకొని స్థిరపడడం జరిగిందట. (ఇప్పటికి తమిళసీమలో ఉన్న చెట్టియార్ల 
కుటుంబాలతో సంబంధం ఉన్నవాళ్లు చాలామంది కొత్తపట్నంలో కనిపిస్తుండడం, ఈ 
అంశాన్ని నిర్ధారిస్తుంది.) మరికొందరు, ఆకాలాన (1750. A.D.) ఎలికైన మందపాటి 
రామచంద్రరాజుగారి ప్రాపున, వారిపాలనలో ఉన్న అల్లూరు పొలిమేరలో, ఒక 
పట్టణాన్ని నిర్మించుకుని తమ వ్యాపారాన్ని యథాముఖంగా సాగిస్తుండేవారట. ఆ 
పట్టణమే కొత్తపట్టణం. ఈ విషయం పాదర్తి, కొత్తపట్టణాలకు సంబంధించిన 
స్థానికమైన రికార్డులు పరిశీలిస్తే స్పష్టమవుతుంది. దీని జన్మం 18వ శతాబ్దం కాబట్టి, 
ఇది శ్రీనాథుని జన్మస్థానం కావడానికి వీలుకుదరదు. అందువల్ల శ్రీనాథుడు 
శేర్కొన్నది 'కాల్చట్టణమే' (పాదర్తి ) కాని, 'క్రాల్‌ పట్టణం' (కొత్తపట్టణం) కాదు. 


Xiv 
ఇంతకూ ఈ కొత్తపట్టణానికీ, పాదర్తిలో చేరిన రంగరాయపాలెమునకూ, మధ్య ఒక 
బజారు మాత్రమే అడ్డంగా ఉంది, ఈ [గ్రామనామంలో ఉన్న 'పాద' శబ్దం శ్రీనాథుని 


కాల్చట్టణంలోని 'కాలు' శబ్దానికి సమానార్థకం అని, మా పెదనాన్నగారి, 
సోపపత్తికమైన అభిప్రాయం. ఇందుకు ఆయన చూపించిన ఉపపత్తులు కొన్ని చాలా 
బలమైనవి. అందులో ఒకటిగా, తెలుగురాయలకూ, వ్రీనాథునికీ ఉన్న అనుబంధాన్ని 
నిర్దారించడం జరిగింది. అది ప్రసక్త విషయానికి సంబంధించిది కాబట్టి, దాన్ని 
విడమర్చి చెప్పడం భావ్యం అనుకుంటున్నాను. 


కర్ణాటరాజప్రతినిధిగా, తెలుగురాయలు పొదిలె సీమను పరిపాలించిన 
సామంతుడు. అందువల్ల ఒంగోలు, పొదిలె, కందుకూరు వరకు ఉన్న తూర్పుసము[ద 
తీరస్థ దేశమంతా, పాకనాడు, పాకినాడు అని వ్యవహరింపబడేది. గుండికానదికి 
(గుండ్లకమ్మ) ఇరువైపులా పశ్చిమాన శ్రీపర్వతం మొదలు తూర్పు సముద్రం వరకూ 
వ్యాపించి ఉన్న దేశాన్ని పూగినాడుగా వ్యవహరించేవారని, ప్రోలయ వేమారెడ్డి 
మల్లవరపు శాసనం తెలియజేస్తున్నది. పాకనాడన్నది పూగినాడు అంతర్భాగంగా 
ఉన్న పెద్దమండల మని కొందరి అభిప్రాయం. పూగినాడే పాకనాడని మరికొందరి 
అభిప్రాయం. ఏది ఎమైనా, కావలి, కందుకూరి, ఒంగోలు, పొదిలె తాలూకాలు కల 
ఫీమ పాకనాడుగా పరిగణింపబడేదన్న విషయం నిస్ఫంశయమైనది. శ్రీనాథుడు ఈ 
పాకనాటికి చెందినవాడు.” అందులోని గ్రావంమైన పాదర్తిని జన్మస్థలంగా 


కలగినవాడు- మరోవిషయం:- "నా కవిత్వంబు నిజము కర్నాటభాష"- అన్న శ్రీనాథుని 
వాక్కును ఆధారంగా చేసుకొని, ఆయన కన్నడిగుడని నిర్ధారించినవారున్నారు. అనగా 
కన్నడ భాషాప్రాంతమైన పశ్చిమసముద్రతీరంలోని దక్షిణ కనరా జిల్లాకు చెందిన ఒక 
గ్రామం శ్రీనాథుని జన్మస్థానమనికూడా సిద్ధాంతీకరించారు. ఇక్కడ కర్నాటభాష అన్నా 
కర్నాటదేశమన్నా గ్రహించవలసిన అర్థాలు వేరు. కర్నాటదేశమనగా, కర్నాట 
ప్రభువులగు విజయనగరాధీశులకు లోబడి ఉన్న దేశమనీ, కర్నాటభాష అనగా, 
వేంగినాడులోని (రాజమహేం[దవరసీము స్వచ్చమైన తెలుగు భాషకు భిన్నంగా, 
అక్కడి పండితుల చిన్న చూపులకు లోనవుతూ వచ్చిన పాకనాటి సీమయందు 
ప్రవర్తితమయ్యే తెలుగు భాష అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. కర్ణాటాధీశుల 
ఆధీనంలో ఉండడంవల్ల, ఆసీమలోని భాష కావేర్చాటు కలగడమూ, ఆపేరు 
నిలవడమూ సమంజసమే ఈ చిన్నచూపువల్ల రెచ్చిపోయిన శ్రీనాథుడు, 





“పాకనాటింటి వాడవు బాంధవుడవు. కమలనాభుని పొతుడవమలమతివి". 


19 సర్మారాంధ్రుల దృష్టిలో, నిజాము రాష్ట్రంలోని తెలుగు, "తౌ రక్యాంధ్రగా" నిలవడం 
సరిగా ఇటువంటిదే.. 


“ఎవరేమన్న నండ్రు నాకేమి కొజిత నాకవిత్వంబు నిజము కర్ణాటభాష"- అని 
అనుకోవలసిన అవసరం వచ్చిఉంటుంది. 


ఇంతకూ, తెలుగురాయలూ శ్రీనాథుడూ ఒకే సీమకు చెందినవారవడంవల్లా, 
ఒకేవయస్ఫువారవడంవల్లా, వారిద్దరిమధ్యా బాల్యమిత్రత్వం ఉండిఉండవచ్చుననే 
ఊహకు ఆస్కారం ఉంది. శ్రీనాథుడు తన బాల్యసుఖుడైన అవచి తిప్పయను 
సంబోధించినట్లె ప్రభువైన తెలుగురాయనికూడా సంబోధించగలిగాడు. ఆ సంబోధన 
చూస్తే, ఒక కవి పద (భ్రష్టుడై, రాజుల్ని వెతుక్కుంటూ వచ్చి వచ్చి, చివరకు 
అంతకుముందు పరిచితుడుకాని రాజు ఆస్థానంలో (ప్రవేశాన్ని సంపాదించి, అతణ్ణి 
సంబోధిస్తున్నట్లుగా కనిపించదు. 


శ్రీనాథుడు తన బాల్యమిత్రుడైన అవచి తిప్పయను సంబోధించినపుడు 
కూడా, ఇదే ధోరణిని అవలంబించినట్లు కనిపిస్తుంది. కవిసార్యభాముడు తనకు 
కొత్తవారైన ప్రౌఢదేవరాయులనుగాని, పెదకోమటి వేమారెడ్డిని గాని 
సంబోధించినప్పుడు, ఇందుకు భిన్నమైన ధోరణి కనిపిస్తుంది. * ఈసంబోధనలను 
పోలిస్తే తెలుగురాయలకూ శ్రీనాథునికీ ఉన్న సన్నిహితత్వం తెలుస్తుంది. ఇది పొదిలె 
సీమనేలిన సాంపరాయని తానుంగాధీశుడికీ, శ్రీనాథుడికీ మధ్యనున్న సాన్నిహిత్యాన్ని, 
సంబంధాన్ని సూచించడానికి చేసిన ప్రసంగం. 


శ్రీనాథ విరచితమైన పల్నాటివీర చరిత్రలో పొది లెరాజుల ప్రసక్తి కనిపిస్తుంది. 
నలగాముడు యుద్ధసన్నాహాలను చేసుకుంటూ నానాదేశాధీశులనూ తనకు 
సహాయులుగా రమ్మని (వాసి పంపించే సందర్భంలో, పొదిలె రాజులకు కూడా లేఖలు 
పంపడం కనిపిస్తుంది. పొదిలె ప్రసక్తి ఇక్కడ కనిపించడం చేత, పల్నాటి 


11 ౦. “కర్ణాటాంధ్రాదిప సాంపరాయని తెనుంగా నీకు బ్రహ్మాయువా'*. 
b. 'ఆక్షయ్యంబుగ సాంపరాయని తెనుంగాథశ కస్తూరికా బిక్షాదానము సేయరా!" 


2 ఖుసిమీరన్‌ సురతాణి నిండుకొలువై కూర్చున్నచో _నీకరాభ్యసనంబున్‌ 
నుతియించురా, అవచితిప్పా!” . 

3 జననాథోత్తమ దేవరాయనృపతీ చేశ శ్రీవత్సలాం 
ఛన సంకాశ మహా(ప్రభావ హరిరక్షాదక్ష నాబోటికన్‌ 
కునృపస్తోత్ర సముధ్భవం బయిన వాగ్డోషంబు శాంతంబుగా 
కనకస్నానము చేసిగాక పాగడంగా శక్యమే దేవరన్‌, 

'* కపట కంఠీరవాకార నారాయ క్షే ళా నినాదంబు గేలిసేయు / కల్పాంత దుర్దాంత 
కాల భైరవ రీతి డమరుకోన్మాదం బడంగ జేయ / ప్రళయ కాలాభీల పటు ఘూర 
నిర్ణాత పటు పుటారంబు జటిలపరచు / కుహనా మహాకాళ కోలాహలోత్తాల పాతాళ 


xvi 


యుద్దకాలానికి పొది లెరాజులు ప్రసిద్ధులైనవారని అనుకోడానికి ఆస్కారం ఉంది. లేదా, 
శ్రీనాథునికి పొదిఆ సీమతో ఉన్న సంబంధంవలన సంబువరాయ వంశస్థుడైన 
తెలుగురాయలతోగల అనుబంధంవలన, నలగాముడు పిలిచే అందరిరాజులతోపాటు 


'పొదిలెరాజుల" జ్ఞాపకం మదిలో మెదిలి, ఆ పట్టికలో వారిని చేర్చాడనైనా 
అనుకోవచ్చును. 


తర్వాత దాదాపు యాబై యేండ్లపాటు ఈ సీమలో శాసన ప్రాకట్యం 
సన్నగిల్లినట్లు కనిపిస్తుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయల ప్రభుత ఈ సీమపై 
ప్రవర్తించడంతో మళ్ళీ మనకిక్కడ కుప్పతిప్పలుగా శాసనాలు కనిపిస్తాయి. రాయలు 
ప్రతాపరుద్రగజపతిని జయించి కొండవీటిని స్వాధీనం చేసుకోవడం, గజపతి పినతండ్రి 
అయిన కాంతరాయల్ని ఓడించి ఉదయగిరి దుర్గాన్ని పట్టుకోవడం, తెల్లమవుతుంది. 
ఉదయగిరిసీమ మొదట, మొదటితరపు విజయనగరాధీశుల చేతుల్లో ఉండి ఆమైన 
గజపతుల ఆధీనంలోనికి వెళ్ళింది. మళ్ళీ, దాన్ని రాయలు చేజిక్సించుకోగలిగాడు. ఈ 
ఉదంతం కవిలెలోకూడా పేర్కొనబడ్డది.” ఉదయగిరి మొత్తం కమ్మనాటికంతటికీ 
రాజధాని ఇది శ్రీకృష్ణదేవరాయ రాజ్యానికి ముఖ్య మైన కోట. 


ఉదయగిరిలో, రాయలకు (ప్రాతినిధ్యం నహించి పాలించిన అధికారులలో 
ఎన్నదగ్గవాడు రాయసం కొండమరుసయ్య. ఈయన, పొదిలెసీమకు స్థలకరిణీకాన్ని 
నడిపిన పెమ్మయ సింగధీమణి వంశానికి చెందినవాడని కవిలెలో ఉటంకింపబడింది. 
ఇతనిపేర దాదాపు 18 శాసనాలు ఉదయగిరి, ఆత్మకూరు, కందుకూరు, కనిగిరి, 
పొదిలి, రావూరులలో కనిపిస్తున్నయ్‌. ఇవన్నీ ఉదయగిరి కేంద్రంగా కలిగి రాయల 
ఆధీనంలోనికి వచ్చిన ప్రాంతాలే. కొండమరుసయ్య ఉదయగిరిలో రాజవ్యవహారాలు 


నడిపిన మొదటి రాజప్రతినిధి. ఈయన కృష్ణదేవరాయల _ 'కార్యకర్తగా' 


నినదంబు భంగపరచు/ గండుమెరసినరిపుకోటి గుండెలవియ చండగతి [మోయు 
నీరణోద్దండ భేరి) జయరమాసంగ రాయవేశ్యాభుజంగ/ అతులబలధామ 


పెదకోమటన్నవేమ)). 


ఎడు మాడెములేలు ఎరుకు కామునికి పొన్నాళ్ళ భూపతి పొదిలెరాజులకు 
కటకాధిపతికిని కల్యరాయునికి.......... వాయించిపంపిన--" - పల్నాటి వీర చరిత్ర. 5.26 


15 కృష్ణరాయలుగారు శా! శ అగు నేటి భావ సంవత్సరాన, అనేక దళాలు 
కూర్చుకొని పొట్లూరి సింహాద్రి పర్యంతం పోయి జయస్తంభం వేయించి, 
గజపతివారి రాజ్యం కట్టుకొని విద్యానగరం తిరిగి వస్తున్న ఉదయగిరి కట్టుకుని 
రాజ్యం ఆక్రమణ చేసి రాజ్యం చేస్తూ ఉండిరి. - పొదిలెదండకవిలె. 


గయే 
పేర్కొనబడ్డాడు. ఈయన పొదిలెలోని భీమేశ్యరస్యామికి కలిపి ఉమ్మడిగా, పొదిలెకు 
తూర్చున ఉన్న చిలమకూరు అగ్రహారాన్ని.]5]5. A. 0. లో దానం చేసినట్లుగా 
ఉన్నది. 
మరొకటి పొదిలెలోని దూడల మల్లికారున,స్యామికి అంగరంగ వైభవాలకై 
కిరళ్ళపల్లి అనే గ్రామాన్ని సర్వాకాంతగా ధారాదత్తం చేసినట్లు రాయసం 
కొండమరుసయ్య పేర కనిపిస్తున్నది. కవిలెలో లేకపోయినా శాసనాలు పరిశీలిస్తే 
సదాశివరాయల పరిపాలనా కాలంలో, ఆయనకు ప్రతినిధిగా ' జిల్లెళ్ళ రంగపతిదేవ 
మహారాజు" - పాదిలస్‌ మను పాలించినట్లు తెల్లమవుతున్నది. ఆయన శాసనాలు 
A.D.1551, A.D. 1547. లలో కనిపిస్తున్నవి. * 


తరువాత పొదిలె పాలకులలో చెప్పుగోదగ్గవారు వెలుగోటి వంశస్థుళైన వెం 
క టగిరి సంస్థానాధీశులు, వీరికి మూడవ విజయనగర రాజవంశంతో ధృఢమైన 


16 “స్వస్తిశ్రీ జయాభ్యుదయ శా! |శ! | వర్షంబులు 1437 అగు నేటి భావన సంవత్సర శ్రావణ 
బహుళ 30 అగు అందు సూర్యగ్రహణ పుణ్యకాలమందు. వీరప్రతాప శ్రీకృష్ణదేనరాంయలకు 
పుణ్యంగాను , రాయసం కొండమరుసయ్యేగారు పొదిలె భీమేశ్వర మహాదేవునికిన్ని కైలాస. 
(నాథ) నుహాదేవునికిన్ని ఇచ్చిన ధర్మశాసనము-- పూర్వాన దేవళ్ళ కిద్దరికిన్ని చెల్లేటి పొదిలె 
సీమలోని తూర్పు ముసికి పడనుటిగడ్డ చిలనుకూరి గ్రామము సర్వాక్రాంతముగాను 
దేనళ్ళకు ఇద్దరికిన్ని అంగరంగ వైభవాలకున్ను భీమేశ్వర దేవునికి నాలుగు పాళ్ళున్ను ఆరా 
న్ను(4 12) కైలాననాథునికి రెండు పాళ్ళున్ను అరాన్ను (2 1/2) నడిచితిమిగాను 
పూర్వం సాగించిఇస్తిమి. 

Nellore ౧|5. Inscriptions- 

17 స్వస్తిశ్రీ శకవరుషంబులు 1437 అగునేంటి యువసంవత్సర మాఘ శు. 15 సోమ, 
సోమగ్రహణ  పుణ్యకాలమందు...... శ్రీ వీరప్రతాప శ్రీకృష్ణదేవ మహారాయలు 
రాయసం కొండ మరుసయ్యంగారు, పొదిలెదూడల మల్లిఖార్డుని కిచ్చిన 
ధర్మశాసనం-- పూర్వాన దేవునికిం జెల్లి గ్రామము పొదిలెసీమలో ముసికి దక్షిణపు 
గడ్డ కిరళ్ళపల్లి గ్రామము సర్వాక్రాంతముగాను ఆంగరంగ  వైభవాలకును 
నడిచియట్లుగాను పూర్వం సాగించి యిస్తిమి- 


ts నెల్లూరుజిల్లా శాసనములు- (ఏ పాదిల (24 కాశీపురం తెలుగు--వేణుగోపాల స్యామి 


దేవాలయ శిల మీద.() పొదిల (35) A.D. 1547-48. ఆంజనేయస్వామి 
దేవాలయంలో, 


xviii 

సంబంధం ఉన్నది. గోల్కొండ సుల్ల్తానులలో కొంతకాలం వైరమూ కొంతకాలం 
సామంతత్యమూ ఉండేది. వీరిలో తిమ్మానాయని మనుమడు రేచర్ల 
చినతిమ్మానాయుడు, పొదిలె సీమలో (బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసినట్లుగా 
శాసనాధారాలు లభిస్తున్నవి. . ఈ వంశానికే చెందిన కుమార యాచమ నేడు, 
కర్ణాటకాధీశ్యరులలో చివరి వాడైన మూడవ రంగరాయల కాలంవాడు. 


శ్రీరంగరాయల పాలనలో ఉన్న ఉదయగిరి కోటను పట్టుకోవడానికి 
గోల్కొండ సుల్తాను సేనలు పంపించాడు. శ్రీరంగరాయలకు, బిజాపురం సుల్తాను 
సహాయంగా, రాయలతరఫున వెలుగోటి సింగన పోరాడి, గోల్కొండసేనల్ని 
తిప్పికొట్టడం జరిగింది. 


తరువాత రాజకీయం చకచకా రంగులు మార్చుకున్నది. ఎడతెగని 
మహమ్మదీయ దండయాత్రలవలనా, తన సామంతుల్లో చాలా మంది తన పక్షం 
చేరడం వలనా శ్రీరంగరాయలు సెనుగొండను వదలి, మైసూరులోని, తన 
సామంతుడైన చెప్పనాయకుని అండన తలదాచుకోవలసి వచ్చింది. అప్పుడు 
రాయలపక్షంనుండి తిరిగిపోయిన వారిలో కుమార యాచమనేడు కూడా ఒకడు. అతడు 
గోల్కొండ ప్రభుత్వాన్ని ఆమోదించి, అప్పటి సుల్తాను అబుల్‌ హసను పంపిన సేనను 
బనుగొండ మీదికి నడిపించాడు.” ఈవిధంగా మహమ్మదీయుల అధికార 
ప్రాబల్యమూ, దండయాకత్రలూ, కమ్మనాడులో కూడా కనిపించడం అధికమైనట్లు 
తోస్తుంది. ఆయా సందర్భాలలో, కుమారయాచమ, బంగారుయాచమలు, గోల్కొండ 
సుల్తానుల ప్రతినిధులుగానే ఈ సీమలో పర్యటించి, వెనుక పేర్కొన్న నిర్మాణాదిక 
కార్యక్రమాన్ని కొనసాగించి ఉండవచ్చును.- వెంకటగిరి పరిపాలకుల కాలంలోనే 
సంస్తానమంతా ఉత్తర, దక్షిణ ఖండాలుగా, విభజింపబడింది. అందులో ఉత్తర 
ఖండానికి సంబంధించిన అయిదు తాలూకాలలో పొదిలె ఒకటి. పొదిలతె ఆ అయిదు 
తాలూకాలకూ కేంద్రంగా ఉండేది. వీటికి అధికారి పేష్కారు. 


పొదిలేసీమ అనేక మహమ్మదీయ దండయాత్రలను రుచిచూచిం దనడానికి 
కవిలెలో ఎన్నో ఆధారాలు లభిస్తాయి. శ్రీరంగరాయల బలం క్రీణించడమూ, 
గోలుకొండ వారికి పొదిలెసీమ లభించడమూ గూర్చిన సూచన కవిలెలో ఉంది.” 


= నెల్లూరి జిల్లా శాసన సంపుటి- పొదిలె (34) 1583-84 A.D. మహమ్మదీయుల దర్గా 
దగ్గరి రాతిమీది శాసనం. 


2 వెలుగోటి వారి వంశావళి. IN౧t[0. by N.V.Ramanyya p. 60. 


2] ఇటీవలి వ్యయసంవత్పరాన మహాక్షామమై రాయవేలూరు, విజాపురమువారు 


చట్టుకొనిరి. గనుక ఆనాటినుండి రాయలవారి రాజ్యం ఖిలపడి. తురకలు 


Xix 


అంతేకాక పొదిలలో ఉన్న నంది విగ్రహాలను, మహమ్మదీయులు భిన్నంచేసిన 
ఉదంతం ఉంది” ఏ సందర్భంలోనో పొదిలెను మట్టినడిచిన మ్లేచ్చసేన అక్కడి 
నందులను భఖిన్నంచేసి ఉండవచ్చును. అంతేకాక కవిలె కథనం ప్రకారం 
మహమ్మదీయులు చేసిన అత్యాచారాలు చాలా రకాలుగా ఉన్నవి. పొదిలె గ్రామపు 
ఉత్తరవీథిన వైకుంఠనాథుని దేవాలయముండగా దానిని తీయించి షేర్‌ మహమ్మద్‌ 
ఖానుడు మసీదు కట్టించాడు. ఈతడు కొండవీటిలో నెలకొన్న గోల్కొండ ప్రతినిధి. 


ఊరికి తూర్పుభాగాన యల్లంరాజు పెదకోనమ  రాజనే స్థలకరణం 
వేయించిన "అంజని" హనుమంతుని విగ్రహం ఉండేది. దానిని తురకలు కొట్టివేశారు. 


అక్కడే తూర్పున ఉన్న నగరేశ్వరస్వామి దేవళం పడగొట్టించి అల్లీ 


అదీశారు ఖానుడు (7? మసీదు కట్టించాడు. అందుకు ఊరికోమట్లు అభిమానపడి 
నగరేశ్వరస్వామిని నిర్మమేశ్వర దేవాలయంలోనే ప్రతిష్మించుకున్నారు. 


కొండరామస్వామి ఆలయంలో విగ్రహం లేదు. దానిని తురకలు 
పాతివేసినారు.- 


కవిలెలో వెలుగోటి వారి ప్రసక్తితోపాటు 'రావేలి" వారుకూడా 
ప్రసంగింపబడ్డారు.* ఈ (ప్రసంగం, సభలో "సభతాంబూలాలు" ఇచ్చే క్రమాన్ని 
ఆలియజేసే సందర్భాన్ని సూచిస్తుంది. ఈ 'రావేలి" శబ్దం, రాయలపదానికి 
వికృతరూపమో, లేక శ్రీరంగరాయలతో సఖ్యం నెజపి, గోల్కొండ బలాలను 


తిప్పికొట్టడానికి సహాయపడిన "రావెల లింగని' గానీ అతని వంశస్థులనుగానీ 
సూచించే పదమో, ఆలోచింపవలసిన విషయం. 


ఈ విధంగా ఇతరాధారాలను బట్టి, కవిలలో వివరింపబడిన విషయాలను 
కలుపుకుంటూ, పొదిలె రాజకీయచరిత్రకొక స్థూలరూపమివ్యడానికి ప్రయత్నం ఇక్కడ 
జరిగింది. దాని సమగ్రతను దర్శించే భారాన్ని విజ్ఞులైన చారిత్రకులకు 


గోలుకొండవారు, వందవాసిదనుకా ఆక్రమించి మీరు మహామ్మదు సయీదు పేరు 
తీసి నవాబు రాజ్యం చేస్తూ ఉండెను. 


అ అక్కడ శిధిలమైన నంది, కైలాసనాథునికి తూర్పున మంటపంలో నంది. 
భీమేశ్వరుని తూరల్బభాగాన శిలాస్తంభం తూర్పున నంది- ఈమూడు నందులు 
మహాఉన్నతమైనవి. ఢిల్లీ సుల్తాను శ్రీరంగం పోతూ పాదిలెకు వచ్చిన మ్లేచ్చులు 
దుర్మార్గులైనందుల భిన్నం చేసినారు. 

పో తబుకులలో సరిగా వక్కలాకులు ఇచ్చేది. తర్వాత పంచాగ్నుల వారికి, తర్వాత 

దొరలు రావేలివారు, స్తలకరణాలకు ఇచ్చేది. 


AX 


వదిలిపెడుతునా ఇను. 


పొదిలె సల పురాణం: జన్మభూమిలో రసమహితంగా తీర్చిదిద్దిన ఎన్నో 
సుందర చిత్రాలకు కవిలెలోని స్థలపురాణ కథా శరీరాన్ని అందించింది. పొదిలస్‌మలోని 
ఆయకట్టు గుడికట్టు హద్దులు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్ణయించబడ్డవి. 
ఈ సీమ కరణీకం పెమ్మయ సింగధీమణి వంశం వారిది. పెమ్మయ సింగధీమణి 
వంశం నాలుగు కుదుళ్ళుగా వ్యాపించింది అవి, ఎల్లంరాజుూవారు, పోలమరాజువారు, 
అన్నంరాజువారు, శివరాజువారు. వీళ్ళు సగోత్రీకులు. వీళ్ళకు పురుషుడు 
పుణ్యములు కలవు. ఇందులో ఎల్లంరాజు కుటుంబం వారివద్దే ఇప్పటికీ దండకవిలె 
ఉన్నది. ఈ వంశంలో వాడైన యల్లమ రాజు కొండమరాజు పింగళి సూరన రచించిన 


“నిర్మమా పురాణ"మనే కావ్యాన్ని కృతినందుకున్నట్లు కవిలె చెబుతుంది. ఈ 
యల్లమరాజు కొండమ, రాజే, రాయలచేత  బహుమానాలంది ఉదయగిరి 
రాజ్యప్రతినిధిగా రాజ్యవ్యవహారాలు, నడిపిన (రాయసం) కొండ మరుసయ్య. 


కవిలెలో పొదిలె సరిహద్దుల వివరం ఉంది. పొదిలెకు పడమర సూర్యవీథి 
దక్షిణాన అంగడి వీరభద్రుడు ఉత్తరాన గౌరీశ్వరుడు. తూర్పున అల్లీ అధీశారుఖానుడు 
(ఆలీ అదిల్‌షా) కట్టించిన మసీదు. గ్రామపు ఉత్తర వీథిన వైకుంఠనాథుని దేవాలయం, 
బావి ఉండగా వానిని షేర్‌ మహమ్మద్‌ఖానుడు తీయించి మసీదు కట్టించెను. గ్రామపు 
ఊర కోట బయట కంబాల చెరువు. తూర్పున మామిడితోపులో ముత్యాలమ్మ గుడి, 
పెద్దచెటువు మీద పోతరాజు. ఇక్కడి పూజార్లు ఉప్పర్లు. 


ఊళ్ళో ఉన్న నిర్మమేశ్వర స్వామికి తూర్పుభాగాన మంటపంలో పెద్ద 
బసవన్న విగ్రహం ఉంది. దానికి అటూ ఇటూ చిన్న సందులున్నవి. అ బసవన్నకు 
సెనగల బసవన్న అని పేరు, 


సుంకర చెన్నబసమ్మ అనే భక్తురాలు ఈ నంది చేత సెనగలు 
తినిపించినట్లుగా కథ ఉన్నది. ఈమెనే అముదాలపల్లి బసవమ్మ అని కూడా అంటారు. 


* పెమ్మయ సింగధీమణి వంశంవారికి పొదిలె కరణీకం ఇప్పిస్తే, గజపతివారి 
నాండున్నుు ఆతర్వాత ఇమ్మడి రాయలు, రామదేవరాయలు, అంబ్బదేవరాయలు 
(పఢదేవరాయలు, దనకా పెద్దమిరాశి అనుభవిస్తూ ఉండి రామరాజు యల్లమరాజు 
కుమారుడు కొండమరాజుగారు సాళువ నరసింహరాయలు, కృష్ణరాయలు, 
ఆచ్యుతరాయల గారిచేత తాళిచౌకట్లు పచ్చల కడియాలు, అందలము, మొదలైన 
సకల బహుమానములు అంది పింగళి సూరన్న చాత నిర్మమా పురాణమనే 
ద్విపదకావ్యము కృతి అంది, వారి బంధువులు మనుబోలి చాళుక్క్యుడు 
రాయలవారికి విన్నపంచేసి తొండమారయగుళ్ళకు ప్రతినామమైన కంభంసీమకు 
స్థళకరిమీకెమిరాశి యిప్పిస్తే పలుదినములు అనుభవిస్తూ ఉబ్జుంగా...... 


Xx1 


ఆమెకు తెలుగు రాయని సుంకర చెన్న అగ్రహారం యివ్యగా ఆమె దానికి శివపురమనే 
పేరు పెట్టుకుని శివభక్త పూజనంచేస్తూ, బహుదినాలు న డిపించుకుని వచ్చింది. ఈ 
వివరాలు నిర్మమేశ దేవలాలయ మంటప శిలాస్తంభంమీద ఉన్నవి. ఆలయంలోని 
ధ్వజస్తంభాన్ని ముసల్మాన్‌ హవల్దార్‌ మహమ్మదిన్‌బేగ్‌ అనేవాడు ప్రతిష్టించినట్లుగా 
కవిలెలో ఉంది. స్వామి అతనికి కలలో కనిపించి అట్లా చేయమని ఆదేశించాడట. 


నిర్మమేశ్వరస్వామి దేవాలయానికి దక్షిణాన నిమ్మవ్వగుడి ఉంది. దీనిని 
కృష్ణరాయల ప్రతినిధి యల్లంరాజు పెదకొండమరాజు నిర్మించాడట. ఇతడే రాయసం 
కొండ మరుసయ్య. ఇక్కడ నిమ్మవ్యవిగ్రహంతోపాటు కింద ఆ శిలలోనే 
దూడలమల్లయ్య విగ్రహం కూడా చెక్కబడి ఉంది. నిర్మమేశాలయానికి దక్షిణంగా 
నగరేశ్వర దేవాలయమూ, అక్కడికి తూర్పుగా గణాధిపతీ, పోలేరమ్మా నెలకొని 
ఉన్నారు. నిర్మమేశ్వరునికి ఉత్తరాన పార్వతీ నే స్థానం క్కడ మొదట తామస ప్రకృతి 
అయిన బగళా యంత్రం ఉండగా, దానిని పంచాగ్నిో తండ్రి యజ్ఞేశ్యర చయనులు, 
ఊడబెరికించి అక్కడ శ్రీ విద్యాచక్రాన్ని నెలకొల్పాడు. ఈ వంశానికి చెందిన మరో 
యజ్జేశ్వర చయనులు తమకు పరంపరగా వస్తున్న దొండ్లేరు అ(గ్రహారానికి వ్యాఘాతం 
వస్తే తన యిద్దరు అన్నలతో కృష్ణదేవరాయలను దర్శించి రాయలను మెప్పించి 
దానిని నిలవబెట్టుకున్నాడు. అంతేకాక రాయలు, వారికి దొండ్లేరుతోపాటు, మైలవరం, 
పోలవరం, తిప్పలదేవి పల్లె, ఉదయగిరి తాలూకాలలో మరో రెండు అగ్రహారాలు ఇచ్చి 
సత్కరించాడు. ఈ వంశంవారు తొలుత సత్తెనపల్లివారు. ఈ వంశంలో ఉద్భవించిన 
పంచాగ్ని పేరనే పంచాగ్నుల వంశంగా అది వ్యవహరింపబడ్డది. పంచాగ్ని పొదిలమ్మ 
భక్తుడు. ఆవిడ చేయగా మహాపండితుడై తన తండ్రి పూర్తిగా వ్రాయక విడిచిన జంబూ 
భారతాన్ని పూర్తిచేశాడని ప్రతీతి. 


పొదిలెకు దైవ మాన్యాలు చాలా ఉన్నవి. నిర్మమేశ్వరస్వామికి నిమ్మవరఠం, 
సెనగల బసవన్నకు నందిపాలెం, కైలాసనాథునికి ఖీమేశ్వరునికి చిలమకూరు, దూడల 
మల్లప్పకు కోరళ్ళవల్లె, వెలుగొండ్రాయ స్వామికి గార్లదిన్నె కత్తి రాళ్ళు గుంపు, దత్తం 
చేయబడినవి. 


పొదిలె గ్రామానికి సూర్యవీథులు రెండు, సోమవీథులు రెండు. ఇక్కడ 


"రెడ్లవారు చతురస్రంగా పెట్టించిన భూమికోట* ఉండేదని కవిలెలో పేర్కొనబడ్డది. 
నంబురాయల వంశస్థులు రెండువందల యేండ్లు పొదిలెసీమను పాలించిన కాలాన, 
(గామ దక్షిణాన కోటి" కట్టించారట. అది చుట్టూ ప్రహరీ తిర్చిన్న కోట. ఆ కోటలో 
తూర్పున కస్తూరి కేళలాకూళి ఉండేది. ఇందులో తెలుగు రాయలు” కస్తూరి గోనెలతో 
తెప్పించి వేయించి రాణులతో జలక్రీడలాడేవాడు. పొదిలెలోని కోటకు పడమరి 


2 ' పంచాగ్నుల' వంశానికి మూలపురుషుడు. 19౫ - ౧౦౬౪ 148. 
25 న్రి నాథుని సాంపరాయని తెనుంగాదీశుడు. 


2001 

గవునులు రెండు తూర్పున ఒకటి, దక్షిణాన మరొకటీ ఉండేవి. గ్రామ మధ్యన ఉన్న 
పేటలో కోమట్లు, సాలెవారు ఉండేవారు. తరువాత కాలాన “మహమ్మద్‌ శరీఖు మీరు 
మామద్‌ సాయిబు" ఊళ్ళో నవాబుపేట కట్టించాడు. 


పొదిలె తూర్పుభాగాన కాశీబుగ్గ అనే ఉదకస్థానం ఉంది. ఇది మహావైశాఖాన 
మహా ప్రవాహమై వచ్చి ఆకుతోటలను, అరటి, పసుపు తోటలను, కందచేను చిరగడల 
(చిలగడదుంపు తోటలను తడుపుతుంది. పొదిలె పెద్ద చెరువుకు రెండు తూములు. 
తరువాత  వేమరసు అనేవాడు, అందులో ఉత్తరాన ఉన్న తూమును ఎత్తివేసి 
బుజ్జుతూము కట్టించాడు. ఆ చెరువుకు దక్షిణపువైపున్న తూముమీద సానివాండ్లు 
లంజమందు (వశీకరణలేపనం) నూరేవాళ్ళట. అక్కడికొక మొసలివచ్చి, ఆ 
బండమై పండుకుని బొషధ ప్రభావం వల్ల మరులుకొని ఆ మందు నూరిన సాని 
మంచం కిందికి వచ్చి చేరిందని ఒక కథ. ఈ చెరువు కింద పూర్వం నిమ్మ, అరటి 
తోటలుండగా, తర్వాత ఒక కాలాన, అప్పటి స్థలకరణమైన యల్లమరాజు అన్నమరాజూ, 
ఖరాపాడి మామిడి విత్తనం తెప్పించి ఆక్కడ మామిడితోట వేయించాడట. ఈ తోట, 


శకవరుషంబులు అగునేటి 1646 శ్రీముఖ సంవత్సర జ్యేష్టశుద్ధ విదియ (1724 A.D.) 
నాడు వేయబడిందని కవిలె వర్తమానం అందిస్తున్నది. 


పొది లె దేవస్థానాలూూ, వాట్‌ కథలూ:- సాధారణంగా ఎ గ్రామ చరిత్ర 
పరికించినా, అక్కడ నెలకొని ఉన్న దేవతల చుట్టూ చిత్రవిచిత్రాలయిన కథలు 
ప్రచారంలో ఉండడం కనిపిస్తుంది. ఈ కథలన్నీ, కొన్ని రకాల మూసలలో 
బింగించడానికి వీలుగా కనిపిస్తయ్‌. జాతికి అతి ప్రాచీనమైన, పరంపరగా, నేటికవరకూ 
వస్తున్న కొన్ని కతల్ని పురా గాథలుగా (MYyth9 పేర్కొనవచ్చు. ఈ పురా గాథల్ని 
గురించి చెప్పేదే Mythology - సాధారణంగా ఈ కథల్లో ఉండే అంశం, మనుష్యుడి 
తొలి ఊహలకు, అర్థంగాని అతిమానవశక్తిని గురించీ, ఆ శక్తివల్ల కల్పిత 
మవుతున్నట్లుగా అతడు తలచే జననం, మరణం,  సృష్టివిస్తరణ, వివిధ వస్తువుల 
ఆవిర్భావం, దైవసాక్షాత్కారం, వంటి విషయాలను పొందించుకుని కనిపిస్తుంది. ఈ 
విషయాలమీద ప్రాచీన మానవుడి మేధ రూపు కట్టించిన ఊహలే పురాగాథలై, ఈ 
నాటికీ మన పురాణాల్లోనూ, జానపద సాహిత్యంలోనూ నిలిచి ఉన్నాయి. అవే 
కథలుగా, గ్రామ గ్రామానా ప్రచారం పొంది కవిలల్లోనూ, గ్రామ కైఫీయతు (Village 


౧ఆ౦౦|69ల్లోనూ నిలిచి ఉన్నాయి. ఆందువల్ల ప్రతి గ్రామానికి ప్రత్యేకమని ఆయా 
గ్రామస్థులు చెప్పుకునే యిటువంటి కథలు, పరిశోధకుల దృష్టికి పోలికలు కలవిగా, 
ఒకేరకం మూసలలో బిగించిన జానపద నిర్మాణాలుగా (11014 Mofifs). 
కనిపించడానికి ఆస్కారం ఉంది. పొదిలె స్థానికులు చెప్పుకునే సమాచారంలో 
నిర్మమేశ్వరస్వ్యామి ఆవిర్భావాన్ని గురించీ పొదిలెమ్మ గ్రామదేవతగా వెలసిన 


ఉదంతాన్ని గురించీ, కథలున్నాయి. నిర్మమేశ్వర భక్తురాండైైన నిమ్మవ్య, సుంకర 
చెన్నబసవమ్మల కథలు, పొదిలెమ్మ, పండితుణ్ణిగా మార్చిన పంచాగ్నికథ ఉన్నవి. ఈ 
కథల నన్నిటినీ కావ్యంలో రసరమ్యంగా తీర్చడం జరిగింది. 


అవతారికలో కవి వంశోతృత్తి వర్ణనలో కొన్ని కథలు తడవ డం జరిగింది. 
వెలమకుల చరిత్రను ఆరంభిస్తూ ఆ కులంలో ఆది పురుషులైన భదపద్ములు బ్రహ్మ 
వెంట, శ్రీహరి నాభి సరసీజాన్నుండి ఉద్భవించారన్న కథ, ఏ కుల చరిత్రకు 
సంబంధించి అయినా సర్వసాధారణంగా కనిపించే కథలను పోలిందే. 


చాళుక్యులు, బ్రహ్మ చుళుకాన్నుండి పుట్టారన్నా సూర్యవంశస్థులు 
సూర్యుని నుండీ, చంద్రవంశస్థులు చంద్రునినుండీ, అగ్ని కులోద్భవులు అగ్ని నుండీ 
జనించారన్నా ఈ కథలన్నీ సృష్టిని గురించి అతి ప్రాచీనమైన మనుష్యుని ఆలోచనా 


విధానానికి సంబంధించిన పురాగాథలు (Myths. 


భద్రపద్ముల వంశాలకు చెందినవవారే, అది పద్మ వెలమలయ్యారని 
వెలమకుల చరిత్ర చెబుతున్నది.” ఈ ఆది వెలమలు ఎక్కడో సమూహంగా ఉండి, 
కారణాంతరాలవల్ల పన్నెండు ఓడలలో ఎక్కి తూర్పు సముద్రతీరానగల రేవు 
పట్టణాలలో అక్కడక్కడా నివాసా లేర్చరచుకోవడం జరిగిందట-- ఆది వెలమకులానికి 
చెందినవారు సాధారణంగా, తూర్పుతీరపు రేవుపట్టణాలలోనే ఎక్కువగా ఉండడం 
ఇప్పటికీ మనం గమనించగల సత్యం. వీళ్ళ నందరినీ, జాలరివాళ్లు తమ పడవలలో 
ఎక్కించుకొనడంవలన ఆ కృతజ్ఞతను సూచించడానికై ఇప్పటికీ ఈ కులంలో, వివాహ 
సందర్భంలో, స్తంభ ముహుర్తాన పాతిన పాలకొమ్మకు వలగుడ్డ కట్టే ఆచారం ఉంది-- 


నాయని వంశ కథనం చేస్తూ కవి, నాయని వారి యింటి ఆడపడువై వెలసిన 
నాగారపమ్మ కథను మనోజ్ఞంగా మలచడం జరిగింది. ఈ కథ వేటపాలెములో 
ప్రచారంలో ఉన్న గాథ. అక్కడి నాగారపమ్మ గుడిలో, నాయని వంశంవారు మొక్కులు 
చెల్లించుకుంటూ ఉండడం ఇప్పటికీ ఉంది. ఆ ఊరి కరిణీకం ఇప్పటికీ నాయనివారిదే. 
సాధారణంగా, గ్రామదేవతల గాథల్లో, కనిపించే నమూనా (4011 ఇక్కడా 
కనిపిస్తుంది. ఒకదేవత, రాయిగానో, మరే రూపంలోనో, ఒక వ్యక్తి వెంటపడి ఒక 
(గ్రామానికి రావడం, తనకు కోడి కూతా, రోకటిపోటూ వినిపించనిచోట గుడికట్టించి 
ముక్కులు చెల్లించమనడం సర్వసాధారణంగా గ్రామదేవతా కథనంలో కనిపించే 
అంశమే. ఇటువంటి కథలన్నీ పురాగాథలవల్ల (Myth (ప్రభావితాలై రూపుచెందిన 
జానపదగాథా విశేషాలు. ఈ విధంగా కవి అవతారికలో తాను మలచిన కథలకు 


2” శ్రిమదాది వేల్మి కుల చరిత్ర- నాయని శంభులింగం నాయుడు. 


xxiv 
ఆధారాన్ని జన ప్రచారంలో ఉన్న స్థానిక గాథలనుండీ, కులచరిత్ర నుండీ గ్రహించడం 
జరిగింది. 


ఇవికాక కవి అక్కడక్కడా ప్రసంగావశాత్తూ తన వంశంలో జరిగిన కొన్ని 
విషయాలను తడివిన సందర్భాలున్నయ్‌. అందుకొక ఉదాహరణ, ఆయన 
అవతారికలో పేర్కొన్న కాకరకాయమాన్యం. కవి బంధువుల్లో ఆయన మేనత్త భర్త 
వంశంలో పూర్వికులకు ఈ కాకరకామాన్యం చిత్రంగా లభించిందట. ఒకానొకప్పుడు 


మండలాధిపతిఅయిన ట్రావెర్స్‌దొర అల్లూరు ప్రాంతానికి ముసాఫర్‌ (66౧౫౧) రావడం 
జరిగింది. ఆ అల్లూరు గ్రామం చుట్టుపట్ల ఉన్న చెబువుల కట్టలు వర్షాధిక్యంవల్ల తెగి, 
అక్కడ సపరివారుడై, గుర్రమెక్కి తిరుగుతున్న దొర, ఆ ప్రవాహంలో చిక్కుకుని ఎకాకి 
కావడం తటస్థించిందట. అప్పుడు ఆకలివల్లా, చలివల్లా, నిస్సహాయుడైన కలెక్టర్‌ గారికి 
ఆతిథ్యం నెజపే అవకాశం, ఇమ్మానేని వంశం వారికి కలిగింది. ఆ యింటి కోడలు 
అప్పటికప్పుడు భోజన సన్నాహం చేసి, పెరటిలో, చెట్టుకు కాకరకాయ ఉండగా, 
దానిని, కుంపటి ఎత్తి పట్టి, మసాలాలు నింపి, చెట్టునుండి తెంపకుండానే వండిందట. 
ఆకాయను, ఆపళంగా, ఆకులతో సహా కోసి వడ్డించగా, ఆ దొర ఆవిడ చాతుర్యానికి 
ముగ్ధుడై సేర్నమెట్ట అనే గ్రామంలో నూరు గొర్ల భూమిని మాన్యంగా 
బహూకరించాడట. అదే కాకరకాయమాన్య మై ఆ వంశీకులకు అనుభవయోగ్య మైంది. 


ఇంతకూ ఈ పీఠిక పొదిలెకు సంబంధించిన రాజకీయ చరిత్రనూ, స్థానిక 
గాథలనూ, కవిలెలో ఉన్న విషయాలనూ కలగలుపుకుని, ఒక స్థూలరూప సముపార్జన 
చేయడానికి మాత్రమ ఉర్దేశించబడ్డది. 


ఈ కావ్య మహత్త్వాన్ని గురించీ, కవి ప్రతిభా వ్యుత్పత్తులను గురించీ, 
కావ్యరమ్యత్యాన్ని గురించీ చెప్పడానికి ఉద్దేశించిందికాదు. ఆ పని చేయడానికి నా శక్తి 
చాలదేమోనని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. రసగ్రహణ పారీణులైన 
సహృదయ పాఠకులకీ కావ్య మాధుర్యం హృదయైకవేద్యమవుతుంది. పాఠకుని 
హృదయానందాన్ని పారదర్శకంగా ప్రతిఫలించే శక్తి ఈ కావ్యానికున్నది. అద్దానికీ, 
ముఖానికీమధ్య మరేమీ అక్కరలేదుకదా! 


నాయి కృష్ణకుమారి 





ప జన్మభూమి పేజీ.2] 


మరోమాట 


ఇది శ్రీ నాయని సుబ్బారావుగారి శతజయంతి ప్రచురణ. 1973 లో 
మొదటిసారి ముద్రింపబడిన ఈ జన్మభూమి కావ్యం తిరిగీ ఇరవై యేడేండ్ర్ల 
వ్యవధానం తరువాత ఇప్పుడు రెండవ ముద్రణ పొందుతున్నది. దీన్ని తొలుత 
Writer's Anvil ముద్రణశాలలో, దాని అధిపతి శ్రీ పెద్దిభొట్ల పూర్ణానందం 
అచ్చువేశారు. అయితే కవి వెయ్యికాపీలకు సన్నద్దులై ఎదురు చూడగా, ఆయన 
చేతికి 500 కాపీలు మాత్రమే వచ్చి చేరాయి. ఈ 27 సంవత్సరాలనుండీ 
(గంథాలయాలలోగాని సాహిత్యాభిమానుల దగ్గరగానీ, దగ్గరి బంధువుల, మిత్రుల 
దగ్గరగానీ ఉన్నవి ఆ 500 కాపీలు మాత్రమే. ఇప్పుడీ శతజయంతి ప్రచురణ 
పనులకు అదనపు కాపీలను సేకరించడం నాకు బ్రహ్మ ప్రయత్నమైపోయింది. 


ఈ కావ్య ప్రశస్తిని గురించి మరొకరు ప్రత్యేకించి చాట వలసిన అవసరం 
లేదు. చెణుకు గడ నములుతున్నప్తుడు, రసం మింగుతున్నప్తుడు ఆ మధురిమను 
అనుభవించేవారే అప్పటికప్పుడు అవగతం చేసుకోగలరు. ఇదీ అటువంటిదే. 


ఒకొక్కసారి ద్రాక్షపండ్లు తింటినట్టు, మరొకసారి కదళీ ఫల సేవనం 
చేస్తున్నట్టు, ఇంకొకసారి పుట్టుతేనెను ప్రాశిస్తున్నట్టు అంతా తియ్యదనమే! అది 
అనుభివైక్య వద్యమౌతుంటుంది. 


ఈ కావ్యం ఒకరకంగా అసంపూర్ణం. బాల కేళీఖండంలో ఉండవలసిన 
వృత్తాంతమేమిటో నాకు కూడా తెలియదు. ఆయన చిన్ననాటి చేష్టలు 
ప్రసంగవశాత్తు చెప్పినవేగాని ప్రణాళికా బద్దంగా ఇదీ అని తెలియజేయలేదు. 


అందుకు నేనే క్షంతవ్యురాలిని. పట్టు వదలకుండా నేను వెంటబడి ఉంటే 
బాలకేళలీఖండం అసంపూర్ణంగా ఉండేది కాదు. ఏదైనా చేయిజారిపోయి, 
మననంలో రాపిళ్ళు పొందిన తరువాతనే, కో టీ రెట్ల ప్రకాశనాన్ని ఆవిష్కరిస్తుంది. 


ఈ కవికి హృదయ పూర్వక నమస్కారం, ఇంతటి గొప్ప కావ్యాన్నందించి 
నందుకు 
కవి పుత్రిక 
నాయని కృష్ణకుమారి 

8-3-898/2 

నాగార్జున నగర్‌ 
హైదరాబాదు - 73 

1-3-2000 


విషయసూచిక 


ఖండము కేజ్రీ 
అవతారిక 1-41 
ప్రకృతిఖండము 42-75 


నెల్లూరిసిమ-పెన్న-ముసీ-పొదిలె-పొదితాపరి సర(ప్రకృతి-కొండల 
మిది-జలదేవతలు-సెలయేతు- జలాధారవ్యవసాయంు- 
మెట్టసాగు- రేగు పొదలు-జింకలు-బోగముదానిబావి-నేరెడు చెట్లు 
-వరిమళ్ళు- ఆకుదోటలు-నాగజెముడు- నాగులు- జంగాలు. 


తటాకఖండము 76-111 
నామవిచారణ - కాశీబుగ్గ - పెద్దచెరువు - ముంగమూరి 
మహాజనులు - చిన్నచెరువు - వేణుగోపాలస్వామి - తాటితోపు 

ఊరగొాండ. 


ధరణీధర ఖండము 112-164 
శ్రీ పొదిలెకొండ లక్ష్మినృసింహావతారము - సంబురాయల 
వంశస్థులు - నేలయదరు - కర్లపూడి వెంగన కట్టడ - 
మజ్జిపూడి సంజీవి ఫిర్యాదు - పొదిలె పెద్దలతీర్చు. 


శక్రిఖండము 165-216 
వాదిలెమ్మ కథ - పంచాగ్ని కథ - (బ్రహ్మ ఐష్టు 
మహాశ్వరులకథ. 

నివఖండము 217-284 


నిర్మ మేశ్వర దేవస్థానము 3 నగరేశ్వరాలయము ట్ల 


కుమేశ్య్వరాలయము - ఉద్దండ నృసింహభారఆ కథ - 
కైలాసనాథాలయము - నిమ్మవ్వగుడే - నమ్మ వషకథు - 
నిమ్మయ్య దేవళము - శ్రీ నిర్మమేశ్వరావిర్భావము. 


బాల కేధీఖబండము 285 


అనతారిత 


శ్రీమంతమ్ము సనాతనమ్ము ప్రకృతిక్షేత్రమ్మునన్‌ జన్మభూ 

మీ మర్యాదగ విశ్వరక్షణచణామేయావతారమ్ములం 

దామోదించు పురాణపూరుషుడు క్షేత్రజ్ఞుండు క్లేతజ్ఞగో 
తాముష్యాయణుడౌ నృసింహునకు నిత్యామోదముల్‌ గూర్చుతన్‌. 1 


భిన్న విభిన్న వస్తు సమవేతము రమ్యపదార్హ్దభావని 

ప్పన్నము మాటికిన్‌ శబలవర్ణమనోరమమైన సృష్టిలో 

నన్నిట నన్నియై మజల నన్నిట నొక్కటియై వెలుంగు సం 

పన్న రమైక తత్వము కృపన్నరసింహు ననుగ్రహించుతన్‌. 2 


కోరిక లీరికల్‌ పొదిలెకొండపయింగొనలొత్తజేయు ల 

క్షీరమణుం డహోబలనృసింహుడు నంబునృపాలభక్షిగం 

డారము స్వీయనామయుతుడై తగు నాయనివంశకీర్ణిభం 

డారము నస్మద[గ్రజూ6. గడల్కొననేలుత సౌఖ్యసంస్థితుల్‌. 3 


పొదిలె పొలమ్మునం జదిసిపోవుట ధారుణి నింకునె త్తు ర... 


a) 


మయ 
క్‌ 


య్యొదుటను చింతకాయలకునెక్క నదొక్క విచిత్రల్తీలమొ ..: చాన 
యదుకగ గ్రామశ క్రియగు బాదిమశక్తి సమస్తశక్తిస్తగ, = 
పదలు కదించి నిర్చరకృపామతి: బ్రోచుత నారకేంహునిన్‌. 


inl 
Mel ఇ 









2 జూన ్థఖూమి 


మ. మమతాగోచర మావుపాలకని కౌమారస్టితిన్‌ వచ్చి గో 
ష్టములోపొట్టిన పుట్టంజొచ్చి యుకవెంటన్నచ్చి కైలాటముల్‌ 
యముడౌ కావరి దండమున్‌ విసరివేయన్‌ పుచ్చెపెచ్చూడిని 
ర్మముడై నిల్చిన యీశ్వరుండు కరుణన్మాయన్న నీక్షించుతన్‌. ర్‌ 


ఆ. వె.తండ వెనుక తండ్రి తా నగ్రజన్ముండు 
తండి వెనుకనుండి తనయనుజుల 
పలుకు వెలది కృపకు పా(తుులుగా సమ 
ర్థించె న(గ్రజన్మదీప్తి యతడు. 6 


em 


లక్షీ శ్రకటాక్షసోల్లాసుడై బహుముఖ 
మీణితసావిత్రి యైనవాడు 
న్యాయవాదిత్వ విజ్ఞానపూర్ణుతయి ప్ర 
జానామృతసము[దు డైనవాడు 
దేశచారిత్ర విద్యాశేఖరుండై స 
మారాధ్య కవితాత్మ యెనవాడు 
పరహృద్భిదాభీథా నరసింహుడై సంత 


తాసన్న నరసింహు లైనవాడు 


నవనవోన్మేషబుద్ది విన్యాస విభవ 

చాతురీమాధురీవాక్య సంప్రయోగ 

సత్యరాకర్ణిత (శోతృజన కుతూహ 

లాంతరంగుండు మామకీనా(గ్రజాండు. 7 


నాయని నుబ్బారావు 


అవతారిక 3 





e™ 


ha 


తన నికేతనము యాతాయాతబంధు సం 
తతికి నిత్యాన్నస తమ్ము గాగ 

తనమాట మృదువయ్యు తనవారికెటు తో 
యగరాని సుగ్రీవునాజ్జ గాగ 

తనయొక్కచేయీవి తనయొండు చేయెజుం 
గని గుప్తదాన మంగళము గాగ 

తనసేవ పూజ్యుడౌ తండ్రికి వైకుంఠ 
ధామార్చనా మహోత్సవము గాగ 


తనరె నెవ్వాడు పొదిలెభూధర శిఖాస్ట 

లీ వస న్నరసింహ సమ్మాననీయ 

పరమపావనాహ్యయ సముద్వహుడు నిర్మ 

లాత్ము డవ్వాడు మామకీనా[గ్రజూండు. 8 


వాదింపదొడగెనా వైరిపక్షన్యాయ 
వాదివాదమునకు వజధార 
సలహాయెసంగెనా సొక్షివాజబ్మూలమై 
కేసు గెల్చుటకు నిష్కృష్టపథము 
(క్రాసుకై లేచెనా గాండ్రించు బెబ్బులి 
కైన బోనున పిల్లికూనతనము 
వాజ్నైపుణీ ప్రభవమ్ము చిందించెనా 
జడీల కాసవాస్వాదనమ్ము 





శతజయంతి (ప్రచురణ 


4 జన భూము 


సభ నుపన్యాస మొసగెనా సరస సభ్య 
జనుల కెల్లను కర్టరసాయనము్ము 

గాగ వెలుగొందె నస్మదగ్రజాడు వంగ 
వోల్పురంపు వకీళ్ళ ననల్పయశుడు. 


కం. ఒక 'రెండున్నరయే లె 
క్కకు నెక్కువయేండ్లు వీనికంజె నదేమో 
యొక వింశతివర్షవయో 
ధికమాన్యత నతడు కూడదీయును మదిలోన్‌. 10 


తే. గీ. తప్పటడుగుల చెందమ్మి తళుకు లొలయ 
తొక్కుపల్కుల గమగమల్‌ తుఅగలింప 
ముద్దుగుల్కెడు నా 'జన్మభూమి' బాల 
మొనసె పెదతండ్రి యుత్సంగమునకు (బ్రాక. 11 


చం. జననియు జన్మభూమియును స్వర్గముకన్న గరీయమైన వై 
జననికి మున్ను గూర్చితి విషాదతరంగిత మన్మనోబ్ధి సం 
జనిత సముద్గతా[శుకణ సన్మణిమాలలు 'మాతృగీతముల్‌' 
వినుత మహాంధ్రకావ్యపదవీ కరుణారస వాక్సృపంచముల్‌. 12 


తే. గీ. పుట్టి పెరిగిన గ్రామమ్ము పొదిఅె నేను 
వదలగా నిర్వదేడుల ప్రాయమందు 
వదల దది నన్ను తన్నిత్యభావనాతి 
లోలుపుడవైన నా గుండెలోన నిండి. 13 


నాయని సుబ్బారావు 


అవతారిక 





ఆ. వె. ఇతర జనపదముల నేను ప్రవాసినై 


కం. 


కం. 





మరచియెన మేను మరచియెన 
కన్నతల్లి పొదిలె యున్న దిక్కున కాళు 
లుంచి యెపుడు పవ్యలించలేదు. 14 


నీ పొదిలె నీకు గొమెై 

మా పుట్టిన యూళ్ళ గొప్ప మాకై యేలా 

యీ పగిది కావ్యరచనా 

వ్యాపారము విశ్వశుభము లమరునె దీనన్‌. 15 


- అందురేమొ వాజయ(బ్రహ్మ లెవరైన 


సర్వభారతీయ సంస్కృతి ప్ర 
తీక లీ పవిత్రదేశమ్ములోని గ్రా 
మమ్ములెల్ల నొక్క (మానిపండ్లు. 16 


"తమతమ జన్మదేశముల తద్దయు రమ్యము లెల్లప్రాణి జూ 

తములకు' నంచు బృందకుపదల్‌ చదివింపడె రౌహిణేయు డి 
య్యుమలిన కావ్యముం జదువు నార్యుల డెందము లాత్మ జన్మభూ 
మిమధురభావసంస్మృతి రమించినజాలు కృతార్థజన్ము డన్‌. 17 


ఈ కృతి మనురాజ సమ 

గ్రాకృతి కోంకారవర్ణహారి పురస్కా 

ర్యాకల్ప మహోదయముగ 

నా క్షీర్తిత వంశవర్ణన మ్మునరింతున్‌. 18 


శతజయంతి ([వచురణ 


6 జన భూమి 


జలధర. శ్రీపతి దివ్యనాభి సరసీజమునం 
దా పరమేష్టివెంట మహితాత్ములు చి 
దూపులు భద పదు లన తోచిరి త 
ద్వాశ్రపృతవంశజూల్‌ వెలమలైరి ధరన్‌. 19 


6. ఆదిముడైన భదు విమలాన్యయసంభవు లాదివెల్మ లి 
మేదిని నొక్కచో ప్రథితి మేకొని రచ్చటి లోకనాథ సే 
వాదరవృత్తిలో విరిసి యాడెడు గేదగిడొంక లంచితా 
మోద పరాగపాండరవిభూత్యభిరాజిత రాజశేఖరుల్‌. 20 


తే. గీ పసుపు పచ్చని రేకుల మిసిమి ఘ్రాణ 
తర్పణ సమర్థపరిమళోదారరచన 
తనువు పుప్పాడియయు గేదంగి రాజ 
శేఖరార్చనకుం దప్పి చెడుట యేమి! 21 


నర్కుటము. ఎవరియదృష్టమెట్లో యటులేయగు తప్పక దై 
వవిధిలంఘ్యమై యొక విపదృర వాహినిం జి 
క్కువడి సమస్తసంపదలు కోల్పడి వారలు పో 
వవలసివచ్చె |ప్రాయునికిపట్టును వీడి కటా! 22 


చం. పదియును రెండు పోతములు వశ్యములై యటనుండు బెస్తవా 
రిదయ దయా(ప్రవాహనివబిరీసను గంగనుబట్టె సోయి పో 
యి దరియుదాపులేని యలలేచెడు మేచకనీరశేవధిన్‌ 
కదిసిరి వారు (వాగ్దలధిం గాలము చాలని నాటి దుర్విధిన్‌. 23 


నాయని నుబ్బారావ్రు 


అనతారిక 7 





శా. ఆలోనొక్కెడ వాయుగుండము సముద్యద్వేగమై యొత్త క 
ల్లోలోల్లోలజటాలమై యుడుపథోల్లోచాంతసంచారమై 
ఫాలాక్షప్రళయో(గతాండవకళాపారీణతా రేఖ బం 
గాళాఖాతము సుళ్ళుసుళ్ళు తిరుగంగానై తుఫానేచినన్‌. 24 


కం. కొట్టుకొనిపోయి నావలు 
కట్టువదలి పెనుతువానుగాలింబడి యి 
ట్టట్టును చెల్లాచెదరై 
తెట్టగిలుచు పట్టె తూర్ప్చుతీరపురేవుల్‌. 25 


తే. గీ. యానపాత్రమ్ము క్లేతజ్ఞు నన్వయమ్ము 
వారి కాశయపాతము్ము సారదాత 
మబనెగయు కరళ్లదయ్యముల నుత్త 
రించి యీపూరిపాలెమ్ము రేవు. జేరి. 26 


మాలిని. అతిసితసికతారమ్యుస్థలుల్‌ మాధవీ కాం 
క్షిత పరిమళ సమ్యక్కేతకీకుంజశోభా 
యుతరసనిధులౌ క్రియూ్యూటకాల్యల్‌ మనోభీ 
పితములగుచు నంతర్వేదనన పాదగల్బన్‌. 27 


తే. గీ. ఆ పడవలోని వారి నాయకుడు సపరి 
వారుడై పోయి సంతరావూరు. జేరి 
నిండు కొలువున్న తద్ధరా మండలేం।దు 
సమ్ముఖమ్మున కేల్మోడ్చి సమయపరసి. 28 


శతజయంతి (ప్రచురణ 


8 జున భూము 


శా. ఒంటన్‌ రెంటను మూట నష్టపడి యొట్లోచేరి యీ(ప్రాంతమున్‌ 
కంటిన్‌ ముక్కనులందు చల్వలొలయున్‌ కారుణఖ్యలిప్తాత్ము ము 
క్కంటిన్నిన్ను దయావలోకన సమగ్రస్వీకృతానంగు న 
న్నంటంబట్టిన కష్టముల్‌ తొలగె నయ్యా! రాజచూడామణీ! 29 


ఉత్సాహ. కదురుమొనయు కజ్దుమొనయు కత్తిమొనయు సభ్యతా 
పదము కలముమొనయు మాకు పట్టువడినవయ్యు నం. 
దదియు నదియు నదియుగాక యదియ యెందు పరమ స 
మ్మదము గూర్చు విద్య మాకు ముండలాధినాయకా! 30 


కం. అని తమకథ సర్వమ్మును 
వినిపించిన సానుభూతి విరియన్‌ ముక్కం 
టి నృపతి సభంగలయంగని 
యనయము తనదృష్టి నిలిపి యందొక్కనిమై. 31 


శా. సాగందీసెదు మాటి కోయరవవంశ (గామణీ యోయి బు 
జ్ఞాగోపాహ్యయ నీ మిరాసింగలవా (గ్రామాల లెక్కల్‌ తయా 
రీ గావింప సమర్థులౌ గణకు లేరీయంచు నియ్యంక వి 
ద్యా గాంగేయుల నేలుకో కలసిరానై తీర్ధమున్‌ స్వార్థమున్‌. 32 


గొ 


అనిచెప్ప నతడు మహాప్రసాదము దేవ 
రాయని తనకు మిరాసియైన 

మొనవోల్‌ మన్నెపా డాలూరు నిసుకపా 
లెమ్మును మోటుపల్లియును సంత 


rss ssrB rrr rrr... Tre EERIE N లా నాలానానవ తనన 


నాయని నుబ్బారాభ్రు 


అవతారిక G 





రావూరు నను నాఖుగ్రామమ్ములకు సర్వ 
జనసమ్మతమ్ముుగా సంప్రతియును 

మటి మోదుకూ రాణుమల్లిపేటను రెండు 
జనపదముులకు నచ్చపుమిరాసి 


హృదయపూర్వకముగ సమర్పించి పంచె 

నాతిథేయ సమ్మోహితస్వాంతు డైన 

వాని క్షేత్రజ్ఞకుల విధుండైన వాని 

నభినవాభ్యాగతవిధుండు నెన వాని. 33 


తే. గీ. ఆ యదృష్టవంతుడు భాగినేయునకును 
జాతులకు పంచి యాజూళ్ళ కరణికములు 
మనకు సంతరావూ రాణుమల్లిపేట 
చాలు నని తృప్తిజెందె చుట్టాల సురభి. 34 


తే. గీ. భాగినేయుని సంతతివారు పాపి 
నేనివా రనగా నిమ్మనేనివా ర 
నంగ నాలూరు నల్లూరులందు వరుస 
మున్సవీ కరణికముల పొందుకొనిరి. 35 


ఆ. వె. ఆణుమల్లిపేట నంటి పిమ్మట నేరు 
పడిన యూరు వేటపాలెమునకు 
మత మతడు గొనియె సంప్రతి బంధుతా 
బంధురుండు దీనబాంధవుండు. 36 





శతజయంతి (ప్రచురణ 


10 జన జూడు 


ఉ. ఏతపు బావులున్‌ దొరువు లీను జలమ్ముల నిత్యసిక్తమ 
య్యాతతవాలుకాతలమునందు రచించిరి రాగభోగ ని 
ర్యాతన చేతనల్‌ తములపాకుల తోటలు రమ్యసృష్టి సం 
జ్ఞాతులితాబ్దజుల్‌ తదనుసారులు నాయకు నండదండలన్‌. 37 


తే. గీ. అమ్మహామహు నన్య్వవాయమ్మునందు 
జననమొందెను నయనారి యను ఘనుండు 
ప్రవిమలాత్ముండు-శారదోపాసకుండు 
పూతపంచాక్షరీజపకీత శివుడు. 38 


ఉ. స్నానము సేయుచుండి సువిచారు డతం డొకనాడు పుష్పగం 
ధానిల హృద్యమైన వకుళావనిజాతము క్రింద దొడ్డిలో 
మెనొక పుల్గుజంట పరిభాషణముల్‌ విని సర్వపక్షిభా 
షా నిపుణుండు డెందమున స్యారియొనర్చెడు తత్తజమ్మునన్‌. 39 


ఉ. ఎత్తిన చేతిచెంబదియు నెత్తిన యట్టుకెయుండ మేనికై 
నొత్తిన వారిధారలవి యొత్తిన యట్టులెయుండ నార్హృమై 
హత్తిన యంగవస్త్రృమది హత్తిన యట్టులియుండ నాతడు 
వ్వెత్తున లేచి పోదొడగ నెచ్చటికో త్వరమాణపాదుడై. 40 


తోటకము. తలవాకిలి నాతడు దాటెడు లో 
నలవోకగ చెంబది యందుకొనెన్‌ 
లలితాశయ తదుహలక్ష్మియు న 
య్యలఘుం డతివంగని యాయమతోన్‌, 41 





నాయని నుబ్బారాభవు 


అవతారిక 1] 





మ. మన పంచాంగపు బ్రహ్మయింటికిని సామ[గ్రీప్రపూర్ణము్ము మో 
యిను పంపించుచు విప్రులిద్దజిపుడే యేతెంచుచున్నారు వెం 
టనె వంటల్‌ ఘటియించి యుంచుమనుచు న్నామాటగా చెప్పిపం 
పు నిమేషమ్ముల మీద భవ్యచరితా పుణ్యమ్మగణ్యమ్ముగన్‌. 42 


కం. అని విసవిస నడచుచు న 
వ్వినీతుజేగెన్‌ స్వపాదవిన్యాస భర 
మ్మున దుసికిలు విసరున నె 
క్కొను కసిమసి నిసుకబాట గుంటలు పడగన్‌. 43 


ఉ. అంగముమీది నీటితడి యాజకమున్న పయోధిగాలికిన్‌ 
రింగులువిప్పి కైకొనెడు రేణువులౌ సితవాలుకన్‌ సమా 
లింగితదేహుడై పుడమి లీలంజరింపగవచ్చు భూతి స 
ర్వాంగధరుండు శంకరుని యంగమునం జని యాత డొక్కచోన్‌. 44 


ఆ. వె. మొగలిడొంక[కింద భుజియింప నాయిత 
మ్మైన బ్రాహ్మణద్యయమ్ము (జేరి 
ఎగురజిమ్మె నోటికెత్తిన కబళముల్‌ 
చేతులెత్తి వారి చేతులొత్తి. 45 


తే. గీ. ఆ హఠాత్సంభవమ్మున కదరిపడి మ 
హీసురుల్‌ టిచ్చవడి యొట్టకేని తెలిసి 
చెక్కులదరంగ మోములు జేవురింప 
నయనగోళముల్‌ విస్ఫులింగమ్ము లుమియ. 46 





శతజయంతి (ప్రచురణ 


12 జన [భూమి 


ప్రగ్గర. పాపాత్మా యేమిరాయీపని పరమ పశుప్రాయ యాకంటి మంటల్‌ 
వేపోకారంగ మేమీ విజనతలమునన్‌ విస్తరల్‌ వేసికో మా 
సాపాటెల్లన్‌ విషమై చనియెగదర నీ స్పర్శచే నిట్టి కష్ట 
వ్యాపారుల్‌ రాక్షసుల్‌గా కరయ నరులె సంహారకాలావతారా 47 


కం. అని తూరెత్తిన నెల న 
వ్వున నాతం డనియె పాపబుద్ధిని గా న్‌ 
దనమున బడి యుడికిలి యం 
దనగిన మిడినాగుస్ఫర్శ నది విషమయ్యన్‌. 48 


మ. అనెనో వాలెనొ వాయసమ్ము సికతావ్యాకీర్రమన్నమ్ము మై 
కొనెనో తోటి గళాగ్ని రెండు మెతుకుల్‌ కోర్కుల్‌ పిసాళింప తు 
జ్ఞనెనో తచ్చిరజీవితామదము చిత్తా మౌకలీంద్రుండు వే | 
చనెనో యంతకదూతశేఖర యథాస్థానమ్ము. బ్రాపింపగన్‌. 49 


ఆ. వె. ప్రళయకాల చండభాను బింబ సదృక్ష 
వదనులైన విప్రవరులు శార 
దాచ్చపూర్ణిమా సుధాంశుబింబ సమాన 
వదను లగుచు సత్యవదను జూచి. 50 


ఆ. వె. మొగలి డొంక(కింద పొయ్యిపెట్టిన మంద 
మతుల మమ్ము మనుచు మతివిశేష! 
యిది మహావిచిత మీమిడినాగు నీ 
కెట్లు తెలిసెనో వచింపు మనగ. 51 


నాయని సుబ్బారావు 


అవతారిక 1.3 





ఉ. నా పొలమైన యీ వనమునన్‌ జననాశము కల్లినంత న 
య్యాపద వచ్చి చుట్టుకొనదా నను దైవమునెత్తికోలు (యే 
రేపణమొ కృపారసపరీతమనస్కత నాకు నిస్తమ 
స్తాపము గాగ నియ్యది ద్విజమ్ములు చేసినమేల్‌ ద్విజోత్తముల్‌. 52 


తే. గీ. లెండు మా పురోహితునింట వండి వార్చి 
సిద్దమయ్యె నన్నమ్ము భుజింతుగాని 
యనుచు వారల దోడ్కొని యరిగె నాయ 
నారి శివపదారామ సంతతనిహారి. 53 


కం. నిరతాన్నదాత యంత: 
కరణోచితనీతి మూడు[గ్రామములకున్‌ 
కరణమ్మయ్యును నాతం 
డిఖుకునబడు తఅచు డబ్బు కిబ్బందియకాన్‌. 54 


మ. పడు నిబ్బందికి తోడు వచ్చెను జమాబందీ శ్రమాస్కందియె 
కడు దూరమ్మగు రాజధానికిని వేగమ్మేగనై యచ్చటన్‌ 
తడవుండన్యలె కార్యమౌదనుక చేతందమ్మిడీ లేద యి 
తొడుగెట్లీడ్చుటయన్‌ వ్యధన్‌ విచలితాత్ముండై యతండుండగన్‌. 55 


ఆ. వె. అతనిభార్య చంక నర్చకుతో వచ్చి 
యెదుట నిలిచి మీరలేగుచుంటి 
రిల్లు సర్యపూజ్య మిక మీరు వచ్చునం 
దాక కొడుకు నెట్లు సాకుటనియె. 56 





శతజయంతి (ప్రచురణ 


14 జన [భూమి 


తే. గీ. భయపడెదవేలనే యోసి భాగ్యరాశి 
పెరటిలో సన్నబియ్యంపు టొరపు లొరయు 
నిసుక యున్నది నీవుంటి వేగుచుంటి 
కొడుకు భద్రమ్మటంచు నగ్గురుడు పలికి. 57 


మ. ర్వుడితిస్పూర్తి బుణము్ము లందదుకుగా సాధించి యప్పున్మమూ 
కుడుకేలంగల యాదిభీక్షుని మన:కూటమ్మున న్నీల్సి కా 
ల్నడమై నామడయడ్గుగా పయనమున్‌ సాగించి వేచేరె సం 
దడి పెన్‌దందడియౌ మహానగరి నేత్రశ్రీతి సద్యస్కరిన్‌. 58 


ఉ. అక్కలవాడలోన మరియాదకు సాదరపూర్ణభుక్తికిన్‌ 
తక్కువలెక్కకున్‌ ప్రథితిందక్కక తాల్చిన యొక్క పూటకూ 
ళృక్క బసన్‌ గురుండు దిగనై యిరుగుం బొరుగూళ్ళ సంటప్రతుల్‌ 
పెక్కురు నక్కడే విడిది పెట్టిరి వేజొకచోటు లేనటుల్‌. 59 


తే. గీ. కడగి వారిలో కొందరు పుడమివేల్పు 
కరణము లతండు లేకుండగాంచి యతని 
దస్త్రమున కవిలెలు తీసి దాచిపెట్టి 
వట్టి తాటాకుకట్టలు సపెట్టిరందు. 60 


కం. మటునాడు జమాబందీ 
వజువాతనె దస్తరమ్ము పరిశీలన న 
కొ్కాజగామి యెతుకపడి ని 
వ్య్వెజిపడి యత డంత కలకవీడిన మతియి. 61 


sss srs Lr rrr rrr rrr ee re es నననకననాననననుననతనననన తననన 
నాయని సుబ్బారావు 


అవతారిక 15 





అమ్మా పుట్టినదాది నీ పదములే యాధారమై జీవితా 

ధ్యమ్మున్‌ వీతశిలా(గకంటకముగా దర్శించుచున్‌ వచ్చి చి 
తమ్మిట్లచ్చట చిక్కునంబడితి పస్వైరస్పార నాట్యాభిరా 

మమ్మ మద్రసనాగ్రమం దొలయుమమ్మా నేడు నిన్వేడెదన్‌. 62 


తరువోజ. ప్రతిలేని శారదోపాసకుం డిట్లు 


కం. 


భావప్రతిష్టిత వాగ్దేవి కెరగి 
పతిభాయుతుడు జమాబందికి పోయి 
వట్టితాటాకులు వరుసగా (త్రిప్పు 
చతిచిత్రముగ లెక్కలన్నియు నొక్క 
యంకెయు పద్దును నట్టిట్టుగాక 
జతపడజెప్పిన సంభ్రమాశ్చర్య 
సంభృతుల్‌ భూవరాస్థానమ్ము దొరలు. 63 


ఓ నయనారీ యేమ 

య్యా నీ ప్రతిపత్తి గంటమంటని యాకుల్‌ 

గాని గణితంపు కవిలెలు 

కానేరవొ నీకు నని పొగడ్తలు చిలుకన్‌. 64 


- పూటకూటింటిలోన నపూర్వఫక్కి 


కవిలెలకు కాళ్ళువచ్చె నా కన్నతల్లి 
యందియలు (మోగి మదసనా[గ్రపేమ 
కవిలెలన్నియు నాకు హృత్మవిలె లయ్యె. 65 





శతజయంతి (ప్రచురణ 


16 జన 2భఖరాలు 


శా. ఆ పుణ్యవ్రతు డిట్లు పల్క మహనీయానందధారాసముత్‌ 
క్లేపుల్‌ వారిదిపోయి జేనికి నివేదింపం (|బ్రహర్షాత్ముడ 
భ్బ్చూవాలుండు నినాముగా జనపదమ్ముల్‌ రెంట నయ్యంక వి 
ద్యాపుంభావసరస్వతిందనిపె నయ్యారే యనన్‌ సర్వులున్‌. 66 


చం. గణగణ మంచు (మోగి జయఘంటిక భూవలయాధిభూసభాం 
గణమున లోవికారము నికామమనీషత6 గప్పిపెట్టి బ్రా 
హ్మ్‌ణ గణకుల్‌ హసద్వదనమండలులై చనుదెంచి యమ్మహా 
గణకునిముందు ముందు తమకైకొను కట్టలు పెట్టి చట్టనన్‌. 67 


ఉ. ఆగ్రహమున్‌ వహింపకు మహామతి మాదెస నిట్లు భూవరా 
నుగ్రహదీప్తి నీదెస ననూనముగా నిది చేసినామనన్‌ 
నిగహళీలి నాజనువు నేడు గదా తరియించె భూసురా 
నుగ్రహ మిట్లు నాదెస ననూనముగా ననె నల్ల నవ్వుచున్‌. 68 


కం. అనఘుండెల్లర నట వీ 
డ్కొని యింటంగొడుకు దాను కోమలి యేమ 
య్యొనొ తిండిలేక యెట్లుం 
డెనొ యన్‌ తహతహ కలంప డెందపు లోతుల్‌. 69 


మ. కడు దీనమ్ముగ నింటిమాట తడవంగా వచ్చు నిల్లాలి న 
ప్పుడు ఘైకొన్న చిరాకులో నిసుకతిన్‌ పొమ్మంటి నేమంటి నం 
చుడురాజార్థకిరీట భవ్యకరుణాపుష్టి ప్రకాశుండు వే 
నడచెం దస్త్రము చంకకెత్తుకొని కాంతాపుత్ర వీక్షారతిన్‌. 70 


నాయని సుబ్బారావు 


అవతారిక 17 





ఉత్సాహ. దారిలోన నొక్కయూరు తగిలె వాని కచట రం 
గారు దేవతాలయమ్మునందు నడకబడలిక 
ల్రీజ విశ్రమించి కొన్నిలిప్త లాత్త శక్తి సం 
భారు డతడు లేచి మజల బాట బట్టినంతనే. 71 


కం. అదియేమో మునుపటివలె 
నొదుగదు దస్తరము చంక నూరక కదలున్‌ 
పొదిగింటి పాపగతి నను 
పదమున్‌ క్రిందికిని జాజబడు నెగ్యదదోయన్‌, 72 


రొ 


ఒకసారి చుట్టవిప్పుకొని ఫణా(గ్ర కం 
పముగలేచెడు నాగుబాము వోలె 
నొకతూరి మొలనూలి చికిలి గంటల మణి 
నాదపూరము తరంగముల రీతి 
నొకసారి హృదయమునకు కప్పుడుగ మడ 
తలు విప్పెడు ననాహతముు కరణి 
నొకమాటు దళసహప్రకము తామరపూవు 
గంధబంధురమైన గాలి పగిది 


నొక్కపరి తేటవెన్నెల లొడ్డగిల్లు 

కాల్యగతి వింతవింత పోకడలు పోవ 

బుసలు రొదలును పెళ పెళల్‌ గుసగుసలును 

గలగలలు గాగ దస్త్రుముు కక్షమందు. 73 





శతజుంుంతి (ప్రచురణ 


18 జన [భూము 


శా. ఏ పాపమ్ము నెజుంగ నద్భుత కధాహేవాక నీ యోగమా 
యాపిండీకృతశక్తిసారము దళమ్మై పట్టెనో దీనికే 
మో పూనెన్‌ మతి దీనియంతు గనుబెట్లోయంచు నాశ్చర్య భా 
వాపన్నాత్ము డదభవిభమ వశప్రాణుండు వాడేగుచోన్‌. 74 


శుద్ధవిరాటి. అంతం దస్తర మంత కంత క 
త్యంతమ్ముం బరువౌచు రాగ వి 
(భాంతుండై తలపఫైని పెట్టు కొం 
ఇంతో యోపికనేగి యాతడున్‌. 75 


శా. అమ్మాయామయమైన దస్తరము బహ్మాండోరు భారమ్మునన్‌ 
దిమ్మైమాడు పడన్‌ మెడల్‌ నడుము నార్తిన్‌ సంచలింపంగ పా 
దమ్ముల్‌ తొట్రువడన్‌ మనమ్మవశమై దానింద్యజించెన్‌ స్వకీ 
యమ్మౌగ్రామము ముంద జొక్క సికతాహారి ప్రదేశమ్మునన్‌. 76 


శా. ఉద్యద్భానుసహప్ర రక్తకిరణవ్యూహ (్రతీకాశమై 
సద్యమ్మందులనుండి వెల్వడి నిమజ్జతృద్మజాండము్మ్నుగా 
నాద్యమై్మన వెలుంగు నాగశిశు రమ్యాకార విద్యుత్స9భా 
హృృద్యమై యటనున్న పుట్ట జొరబాఅెన్‌ చూడ్కి మిర్మిట్లుగన్‌. 77 


శా. ఆ వల్మీకము చేతనావిలసితమ్మై వానితో నిట్లనెన్‌ 
నీ వాత్సల్యపు చంకనెక్కి తలమైన్నిక్కి నీ విడ్డనై 
నీ వాసమ్మున కేను రా ననుచు తండ్రీ చింతిలంబోకు నీ 
శ్రీవంశమ్మున కాడుబిడ్డ నగుటల్‌ సిద్ధమ్ము తథ్యమ్ముగన్‌. 78 


నాయని నుబ్బారావు 


అవతారిక 19 





ఉ. ఆకడనుండి నాగవరపమ్మిక నీకడకిట్లు వచ్చితి 
న్నాకు ససేమిరా విను వినన్‌ సహియించవు కోడికూతయున్‌ 
రోకటిపోటు కావున నరుల్‌ నివసింపని స్యచ్చమెకత 
మ్మీ కమనీయభూమి వెలయించితి నిమ్మహితావతారమున్‌. 79 


తే. గీ. అమృతముం జిల్కు నప్పల్కు లాదరించి 
తనకులముతేప తనయింటి దైవతమ్ము 
నచట వెలసిన నాగారపమ్మ నమ్మ 
నస్వి వలగొని సాష్టాంగ నతులొనర్చి. 80 


శా. అయ్యమ్మజ్జిని భక్తి వీడని స్యకీయార్థాంగినింగానగా 
నయ్యార్యార్థశరీర పాదకమల ధ్యానైకచిత్తుండు వో 
సయ్యాాటమ్ములుపోవు పాదముల నంస్పర్శమ్ము గిల్లింతలం 
దొయ్యారమ్ములు వోయె మార్గసికతాప్రోథమ్ము లుబ్బెత్తు లై. 81 


తోటకము. అల ముంగిలి చెంతకు నాతడు రా 
నలవోకగ దస్త్రమునందుకొనెన్‌ 
లలనామణి తద్దహలక్షి యు న 
య్యలఘుం డతివం గని యాతురుడై. 82 


తే. గీ. ఎట్టులుంటిరి సేమమే యిర్వుర కన 
నెట్టులుంటిమి మీర్చెప్పినట్టె యుంటి 
మెసటి యిసుక సిద్ధాన్న మైపొసగ ననియె 
నతివ పతియును మున్నీటి యట్లుపొంగి. 83 





శతజయంతి (వచురణ 


20 జన [భూము 


ఉ. నా పితరుల్‌ తరించిరి సనాతనధర్మ విశుద్దరోచి రా 
త్మా పతిదేవతా యనుచు తద్విరహానల జాయమాన హృ 
తాపము డింద సుందరి నతంద్రుడు పట్టిన బాహుబంధమం 
దోపిక దక్కి యా పికకుహూస్వన మంద మృదుస్వనమ్మునన్‌. 84 


ఆ. వె. అబ్బ వదలవయ్య అబ్బాయి చూచు వీ 
డింగితజ్ఞా ఇసుక (మింగి యనగ 
నతడు నవ్వె నవ్వెనామె బాలునకేమి 
తెలిస వాడు నవ్వె తెల్లనవ్వు-. 85 


౭ 


కల్చించె తనవెంట కదలిన నాగార 
పమ్మకు నాగారవైభవము్ము 

వేటపాలెమ్ములో వెలయించెం దా ధర్మ 
కర్తమయై శంభులింగప్రతిష్ట 

తనకినామైన యద్దంకిలో కట్టించె 
జనకల్పకమ్ముగా సత్రమొకటి 

మతి యినామైన యమ్మనభబోలునొద్ద త్ర 
వ్వించె గుజ్జంగుంట పేరి చెరువు 


మనుజ సాధారణుండె సంభావనీయ 

ధర్మమార్గానుసారి చిత్తప్రతిష్టి 

తాంగజారి ధీశమితాంతరంగజారి 

న్యాయనయతావిచారి మా నాయనారి. 86 


నాయని నుబ్బూరావ్చు 


అవతారిక 21 





ఆ. వె. నాయనారిపేర నాయని వంశమై 


కం. 


em 


యమరె జగతి నస్మదన్వయమ్ము 
పాత్రభూతుడైన క్షేతజ్ఞుసేర మా 
గోత్రసంజ్ఞ నింపుకొనియె పెంపు. 87 


భక్తులు ముక్తిరమా సం 

సక్తులు లోకోపకారిసత్కార్యసము 

ద్యుక్తులు కవితామధథు సం 

సికాత్ములు పెక్కు రీ విశిష్టకులమునన్‌. 88 


సంతరావూరిలో స్వామిని వీరభ 
(దుని మాటలాడించె ననఘు డొకడు 
రచియించెను విశేషరామాయణమ్మురా 
వూరి కేశవవరాభ్యుదితు డొకడు 
శంభులింగేశ్వరస్వామికి ముఖమండ 
పము గోపురము నేర్పజచె నొకడు 
తిమ్మసం(ద్రమున ప్రతిష్టించె మళ్లేశ్వ 
రస్వామిం దద్నక్తిరక్తు డొక్క 


డొకడు స్వచ్చందమరణ పుణ్యోత్తరుండు 

భక్తితొలకాడు భక్తకల్చద్రుమాఖ్య 

శతక నిర్మాణ చాతురీస్పారు డొక్క 

డెందబో మహనీయు లిట్టీకులమున. 89 





శతజయంతి (వచురః 


22 జాన భూమి 


కం. గాయత్పికశుక కులమై 
స్పాయత్పుుష్పఫల సౌరభరసోదయమై 
నాయని వంశము వర్ధిలె 
నాయతశాఖాసహ(స మభీిరామమ్మై. 90 


శా. అందొక్కండగు శాఖయం దుదయమై యాతాతకుం దండ్రి గో 
విందున్‌ హృత్కమలాంతరస్థితున్లా వీక్షించునం చందళజె 
న్నం దన్‌ వేంకటకృష్ణమాఖుు డెసగెన్‌ మా తాతకుం దండ్రి పే 
రిందేవీ కులపాలికా ప్రణయకీర్తి పీతుడై నిచ్చలున్‌. 91 


కం. ఆ దంపతులకు కొస 
ల్యాదశరథులకు జనించినటు శ్రీరాముం 
డొదృృతబాంధవ సన్యాం 
భోదము శ్రీరాములనగ పుత్రుడు పుట్టెన్‌. 92 


రొ 


ఏయూర విలసిల్లు నిందుకళాధరుం 
డమరేశ్వరుండు భక్తార్తిహరణు 

డొరయు నేయూరి యుత్తరపార్శ్యమును పురా 
'గుండికాధ్యము ముదిగుండితటిని 

యేయూరి దక్షిణమ్మెసరేగు కడునొయా 
రంపువంపుల పోతురాజుకాల్వ 

కృషిమహాకార్యపారీణులై యేయూర 
మేటిల్లెదరు వెలనాటిరెడ్డు 





నాయని నుబ్బారాభు 


అవతారిక 23 





అట్టి యాలూరునకు మున్సభబై చెలంగు 

పాపినేన్యన్వయుని పట్టి భవ్యశీలం 

బరీణయమ్మాడె పర్వతవర్ణనీ సు 

నామ శ్రీరాము లస్మతితామహుండు. 93 


er 


ఆదినారాయణపాాఖు్యండు యోగ వి 
ద్యానిష్టు డే విజ్ఞారాలి తండ్రి 

పతిదేవతాత్వ సంభావనీయ చరిత్ర 
యుదయమ్మ యేదయాసదన తల్లి 

నయశాలి వేంకట నారాయణప్ప యే 
మానినీజన శిరోమణికి నన్న 

తాయి శేషగిరీజ్యుాజాయయౌ లక్ష్మమ్మ 
యే పుణ్యమూర్తిగారాపు చెల్లె 


లామె సంతత శివపదధ్యాన హృద్య 

గీతికాలపన (దవీభూత రజత 

శెలశేఖర హిమగండశైల భక్తి 

వాయనము్ములదిమ్మ మా నాయనమ్మ. 94 


ఆ. వె. పత్యగస్తుమాట పాటించు పట్టున 
పర్యతమ్మ వింధ్యపర్వతమ్మ 
విధివిలాసముల నపేక్షించు పట్టున 
పర్వతమ్మ మేరు పర్యతమ్మ. 95 





శతజయంతి (ప్రచురణ 


24 జన భూమి 


కం. వారలకు పర్వతమ్మా 
శ్రీరాముల కాత్తపుణ్యేశేవధులకు నిం 
పార సుతత్రితయమ్ము కు 
మారీద్వితయమ్ము గలిగె మనువు సఫలమై. 96 


కం. అందరిలో చిన్నది గుణ 
సుందరి చినమేనయత్త సుమనశ్నోభా 
భిందముగ పేరటాల 
వందితయయ్య్యొన్‌ మదీయ వంశమ్మందున్‌. 98 


వసంతతిలక: ఆ వైపరీత్య మదియంతయు మాకు చెప్పం 
గా వేదనాభరిత గద్దదభాషణమ్మై 
యా వృద్ధమాత పసియంచుల మాదు చేతో 
భావమ్ములం దిగులు పర్వున్‌ అంపకోతై. 99 


శా. మందారాంచితశోభ బంధువనికిన్‌ మాపెద్దమేనత్త పే 
రిందేవీ స్వపితామహీ సురుచిర శ్రీనామ యానంద మే 
పొందంగా నల యిమ్మనేనికులు నత్యుల్లాసి నల్లూరి వా 
సిం దా పెండిలి యయ్యె నాత్మజననీ చిత్తమ్ము రేకెత్తగన్‌. 100 


కం. పేరిందేవీ రాముడు 
మా రామయమామ హాస్యమయగాథా భం 
శారము నిత్యచతుర్ముఖ 
పారాయణ చిద్విలాస పరమార్థమ్మున్‌. 101 


నాయని నుబ్బారావు 


అవతారిక 25 





ఉ. వారక మున్న పూర్వముగ వచ్చివ కాకరకాయ మాన్యమై 
శ్రీరమణీ నివాసమయి చెన్నలరారగ నిల్లు భోజనో 
దారుడు బంధుతాదరణతత్పరు శాయన కాత్మజీవి కా 
ధారము కోస మొక్కనికి దండముసుట్టుట వల్వదేమియున్‌. 102 


చం. అజమరలేదు తిండివిషయమ్మున మామకు మేనయత్త దా 
గరగరికైన నేత నొడికమ్ముగ వండు చొకొక్కటంది యీ 
కజకజలాడుచున్‌ సెగలు[గ్రక్కుచు కమ్మనయమయొనవాని ని 
బృరముగ నారగించు పదిపట్టున నిర్యది మాషచ(క్రముల్‌. 103 


తే. గీ. అత్తయాదరింతలకన్న నతని హాస్య 
ధోరణియె మమ్ము నాకులల్లూరి వైపు 
తటుముకొనిపోవు చదువు సంధ్యలకు వచ్చి 
చిన్నయపుడు వంగోలులో నున్నయపుడు. 104 


ఉ. ఆతడు రామయాఖ్యుడయి యాయమ నల్లురివార లెల్లరున్‌ 
సీతమ యంచు బిల్తురు విశిష్టవిచారులు వారి యగ్ర సం 
భూతను నాయనమ్మ తన పుడతునికాలినిగా విధించి సం 
(పీతివహించె తల్లులకు బిడ్డలమై మమకార మేమనన్‌. 105 


కం. మా తండ్రులలో కడపటి 
యాతడు కోట్లింగనాము డాతడు జ్యేష్ట 
భాతృ శ్రీ చరణ సమ 
ర్చాతత్పరవృత్తి నతడు రామానుజుడే. 106 





శతజయంతి (వచురణు 


26 జన [భూమి 


తే. గీ. తెనుగునాట ప్రజావాణి తీర్చినట్టి 
వతనికిని రాని జంగము కతలు కాన 
మతడు డాక్టరేట్‌ బిరుదు లేదయ్యెగాక 
జానపదగేయ సాహిత్యచక్రవర్తి. 107 


తలపండ్లు డుల్ల కత్తులు(తిప్పు బొబ్బిలి 
వెలమవీరుల శార్యవిలసనమ్ము 
పలుగు శాత్రవుమేను పలకలుగోయు దే 
సింగు బాహూత్తకౌ క్షేయకమ్ము 
పసిపాప పాల్దావ వడవడవడకు స 
ర్వాయి పాపని భయావహ విధమ్ము 
గండుకుక్కల చండ కాలభైరవదేవు 
లారె మరాటీల పోరితమ్ము 


em 


తళుకు లీని జిగేల్‌మంచు కళుకు లీని 

కంపనములూచి దాయాదికలవరములు 

రాచి బాబయ్యగొంతులో వేచి వినెడు 

మా పసియొడంద లూహాోబ్ది మందరములు. 108 


కం. మా తండ్రులలో రెండవ 
యాతడు రాజసము రూప మచ్చుపడిన వి 
ఖా్య్థతుడు సుబ్బారా వా 
స్ఫీతాత్ముని ఏరె నాకు పెట్టిరి పెద్దల్‌. 109 


అనిననలాలలాలనలలానునానాననననననానవాననాకననననతనినుననుననులననానననననికననముననినలననాననననతలనానలనితననతతాననననకత లాట ననితననననతనొననననననననానానవననానననననననననననుననననునననననుననమున 
నాయని మజణబా దావా 


అవతారిక 27 





ఉ. ఆతని నే నెబుంగను మదాగమనమ్మునకన్న పూర్వమై 
యాతనిదైన నిర్ణ్షమన మ[శులదొంతర నాయనమ్మ మా 
కాతని( గూర్చి చెప్ప విని యప్పు డెజింగితి నేను నిండు ద 
రా తనరారు రూపమున రాసికి నెక్కిన మా పితృవ్యునిన్‌. 110 


తే. గీ. అడ్డబొట్టు నాయనివారి కతడు దత్తు 
పోయి నాయనిపల్లికి మున్సటై చె 
లంగియును కన్న తలిదండులకును తోడు 
నీడమయైయుండె వారితో కూడిమాడి. 111 


ఆ. వె.మాది నీలువుబొట్టు మతి యున్న పెక్కునా 
యని కుటుంబములది యడ్డబొట్టు 
బొట్టు ఖేదమంచు పుట్టవు భేదముల్‌ 
- హరిహరాద్యయంబె యందథికిని. 112 


కం. ఆనఘుడు శేషమ్మ యనెడు 
వనితం జేపట్టె విమలవర్తన నానం 
దన మయ్యనుబంధము శుచి 
జనకముగా శేషిశేష సంబంధంబై. 113 


తే.గీ. అగ్రజన్ముడు విద్యానవాగ్రజన్ము 
డతడు మా తండ్రి కృష్ణరాయాభిధాను 
డాంధ్రమునకు తో డాంగ్లమ్ము నభ్యసించె 
క్రీర్రితమ్ముగ నప్పురు ఫోర్తుదాక 114 


rrr srs ssrB rrr rrr sr rr rr EET నానన నననాననినన 


శతజయంతి (వచురణ 


28 జూన 3 ఖరాయి 


శా. మా వంశమున నాంగ్లపుం జదువులం బౌరస్త్యుడై మాతుల 
శ్రీవిన్యాసము మాతులేయసహవాసిత్వమ్ము నుత్సాహన 
మై వంగోలుననుండియుం గురుడు శన్యాదిత్యవారాగమ 
ప్రావిర్చావము గోరు నెప్ట హృదయ మ్మాలూరులో బందియై. 115 


ఆ. వె. మధుర భాషణములు మంజుల వేషముల్‌ 
కన్నుతుదల (ప్రణయ కాంతి లతలు 
మలుచుకొన్న ముద్దు మజదండ్రు గల మేన 
మామ లిండ్లు వలపు వాము లిండ్లు. 116 


జొ 


గామాధికారిత్య గరిమనుమించు (గ్రా 
మ(ఫప్రజా క్లేమాభిమానగుణము 

వ్యవహారదక్షతా (ప్రాభవమ్మును పెంచు 
తవిలి న్యాయాన్యాయ దర్శనము 

వ్యవసాయ నిపుణతా పరిణతి సూచించు 
పశుపాలనాత్యంత పాటవమ్ము 

అమరేశభక్తి సంభమముతో సోమించు 
నఖీల దైవత పూజనానురక్తి 


యెవనియం దాతడే యస్మదీయ మాతృ 

కా జనిస్థాన బామవన్నగ (ప్రభుండు 

నాయనమ్మకు నన్న మానాయనమ్మ 

మేని తొలిపంట మాతండ్రి మేనమామ. 117 


నాయని నుబ్ఫూరాఖు 


అవతారిక 


29 





చం. 


కం. 


కం. 


(ప్రవర వరూధినీ రుచిర భాషణముల్‌ గజరాజమోక్షణ 
ప్రవిమల గేయమింక రసపట్టులు ప్రాజ్మహితాంధ్ర సత్కవీం 

(ద విరచితమ్ములం జదువ తాతయు నద్దమరేయి నిదమ 

త్తు వదలి విందు ముత్సుకతతో వసివీనులు పుల్కరింపగన్‌ 18 
అవి పఠియించి తాత కరమందున దండము నోటిలోన 'టా 

ర్చి' వెలుగుచుట్ట కాళ్ళం గిబుచెప్పులునై యొకరుండ పోయి ని 
త్యవిధిగ తూరుపుంబొలము నాపయి పశ్చిమపుంబొలమ్ము నొ 
క్కవరుస చుట్టి చూచుకొని క్రమ్మబు ప్రమ్మిన చిమ్మచీకటిన్‌. 119 


శివభక్తు డాత డుగ్రో 

దృవతేజము వీరభద్రపళ్లెము ముం దా 

రవముగ ఖడ్లాల్‌ విసరెడు 

నవతారము జూచి గుండె లదరున్‌ మాకున్‌. 120 


ధీరస్వాంతుడు వెంకట 

నారన వెంకమ్మయందు నలువురు సుతులన్‌ 

శ్రీరుచిరమూర్తు లిరువురు 

కూరిమి కొమరితలంగాంచె కులవర్థనుడై. 121 


అంబికా సమయ భవ్యాచార సంపత్ప్ర 
భా భాస్వరుడు రఘుపత్యభిఖ్యు 
డపరంజి నెనయు దేహచ్చాయ నధరీకృ 
తాంగజన్ముడు మల్లికార్డునుండు 
భద్రా(దిరామానుబంధ సంబంధ శో 
భాయుక్త్తు డాదినారాయణాఖ్యు 
డాం(ధ్రభారతచర్వణాలోచనామృత 
రాశి లక్ష్మీకాంత రసికవరుడు 





శతజయంతి (వచురణ 


30 జన భూమి 


రొ 


కం. 


నలువురైనవారు నలువైనవారు మా 

కచ్చ మేనమామ లైనవారు 

బంధుబలమువారు వ్యవహార పరివాల 

నాతిదక్షు లైన యట్టివారు. 122 


అమలవర్తనులు వెంకమ్మ నారాయణ 
ప్పలనోముపంట యే పావనాత్మ 
రామకృష్ణుల ప్రతి రఘుపతి మలయా 
గజాల కేసతి సుభద్రాసమాన 
అదెప్పకాంతయ్యలను కూర్మితమ్ముల 
చనవు కేముదిత వాత్సల్యధా డ్రి 
తాయి సుబ్బరావు దారయౌ సుబ్బారా 
మమ్మ కేసాధ్వి నెయ్యంపుటక్క 


యామె నిజపితామహిపేర నలరు నుదయ 

లక్ష్మి లక్షీ కళత్ర లీలాసుధా క 

థాపరాయణలక్ష్మి సంతానలక్ష్మి 

యవతరించె మా పూర్యపుణ్యములు పండి. 123 


మా యమ్మగదే యని నా 

రాయణుడున్‌ పర్వతమ్మ యఖినందింపన్‌ 

మా యమ్మ యల్లుకొనియెన్‌ 

మా యయ్యను ప్రణయపుప్ప మల్లీలతయమొ. 124 


నాయని సుబ్బారాథు 


అవతారిక 31 





శా. తారౌజ్ఞ్యల్యులు వారిదౌ ప్రథమ సంతానమ్ము సంతానల 
క్షీ రాజత్తిలకమ్ము బంధుజనరాజీమ్రీతిపాత్రమ్ము సీ 
తారామమ్మ నిజాశ్రితాభ్యుదయ సంతానావనీజమ్ము ల 
క్ష్మీరామాకృతి పీటవేసికొనె లక్ష్మీకాంతు నుల్లమ్మునన్‌. 125 


శా. అన్నల్‌ ముగ్గురు నాంగ్లపుం జదువులై యాడాడ నుద్యోగ సం 
పన్నత్వమ్ముననుండ తండకిని తోడ్చాటై కృషిన్‌ జన్మభూ 
మి న్నిష్టించిన మేనమామ యగు లక్ష్మీకాంతు కాంతాస్టితిన్‌ 
పున్నెమ్ముల్‌ ఫలవన్నగావళులుగా పూరించె నాలూరునన్‌. 126 


ఆ. వె. చిన్నితమ్ములకును చెల్లెండకేన తా 
నక్క యక్క యామె యందజికిని 
భాగ్యదీప్తి శాంతభావసందీప్తి చం 
దమునియక్క దాశరథుల యక్క. 127 


మధ్యాక్కర: అక్క వాత్సల్య మెట్టిదియొ వంగోలు నందుండు నాళ్ళ 
లెక్కగా శుక్రవారంపు మలుసంజలేచి మార్గమున 
చిక్కగా మోకాలిలోతున బురద సిద్దమై యున్న 
నొక్కయూపున నైదుమైళ్ళు నడచి యాలూరు జేరుదుము. 128 


రొ 


వాగర్తిపొలములపంట కమ్మనివేరు 
సెనగలు నాలూరి చేల మొక్క 
జొన్నకండెలును మెచ్చుల యూచబియ్యముు 
తంపటసెనగలు తనివిదీఅ 





శతజయంతి (ప్రచురణ 


3౩2 జన భూము 


చిరుతిండ్లు తిని యక్క చిక్కనిమీగడ 
పెరుగుతో ముగియు నోగిరము బట్ట 

ముప్ఫూట సుష్టుగా భుజియించి ముచ్చుట్లు 
చుట్టి యూరంతయు మెట్టచేల 


యందములు డెందముల సుధానంద వీచి 
కలుగ శన్యాదివారముల్‌ గడపి సోమ 
వారముదయమ్ము బడికి పోవలసి మాకు 
నడుగు సాగదు వంగవో లరుగు దారి. 129 


మధ్యాక్కర: ఆ యక్క తమ్ము గుజ్దలము మే మరయంగ నల్వురము 
మా యక్క చిన్నిచెల్లిండు నిరువురై మాతాపితలకు 
ఛాయాతరులకు నదు ఎతముగా సప్తసంతాన భాగ్య 
భూయిష్ట పరమపుణ్యఫల విభవమ్ము పొసగె దానిట్లు. 130 


ఆ. వె. వరుస మేలుగీళ్ళు తిరిగి పల్కిన దప 
శ్రుతులు నాయనమ్మ (బతుకు వీణ 
కట్టుకొన్న మగడు కాలగోచరుడయి 
కొంతవెనుక చిన్నకొడుకు పోయి. 131 


కం శేషమ్మ పురిటిలో ని 
శ్యేషమ్మై తద్విభుండు చింతాతప సం 
శోషితుడు కథాశేషుం 
డై షణ్మాసములలోన నా మెం గలసెన్‌. 132 


నాయని నుబ్బారావు 


అవతారిక 33 





కం. తలగొడుగు చిరిగి యూత 
మ్ముల కోలయు విజిగి వంతంబొగులు జననికిన్‌ 
వెలిపట్టు గొడుగు పట్టెన్‌ 
కులశేఖరుడైన పెద్దకొడు కుత్కలుడై. 133 


కం. ధీనిధి వేంకటగిరి సం 
స్రానోద్యోగమ్ము వట్ట సకుటుంబముగా 
మానధనుడు బాల్యస్కృతి 
పాలీయ(ప్రవను వేటపాలెము వదలెన్‌. 134 


మధ్యాక్కర: వెలుగోటి వంశ భూవిభుల రాజ్యమౌ వేంకటగిరిని 
గలుగు తాలూకాలు నైదు నైదును గల రెండు ఖండ 
ముల నుత్తరపు ఖండమందు నాడాడ మొనసి యుద్యోగ 
విలసితుండై యంత పొదిలెకు విచ్చేసె గురుడు. 135 


మధ్యాక్కర: ఖండమ్మునకు నధికారి పేష్కారు కచ్చేరి యందు 
మండితుం డగుచు మొదచిను దుయ్యంగుమాస్తాపదవి న 
ఖండ పండితుడయి మెలకువ అెజిగి కర్ణాటకమున 
మండితుం డయ్యె పిమ్మటను హాడ్డుగుమాస్తా పదవిని. 136 


మధ్యాక్కర: ఐదు తాలూకాల కైన యధికార్లు తహశీలుదార్ల 
కైదుగురికి పైని మేటియధికారి పేష్కారు సమధి 
కాదరమ్మును గన్న తండ్రి కబ్రమే చెల్లించుకొనగ 
నైదు తాలూకాల మీద నంతుగానని పల్కుబడిని. 137 





శతజయంతి (ప్రచురణ 


34 జున భూమి 


కం. పినతమ్ముడైన కోట్లిం 
గని నా సంస్థానమందె కని ఠాజేదార్‌ 
పనిలోన ననుజవత్సలు 
డనూనమోదమ్ము నాయనమ్మకు గూర్చెన్‌. 138 


మధ్యాక్కర : వాసిగా జ్యోతిషమందు కుశలుండు పౌరాణి కైతి 
హాసిక సకల కథా(ప్రపంచమ్ము నందు నిష్టాతు 
డీసడింపులు నిచ్చకములు సమమైన హృదయసంవాది 
శ్రీసదాతనభక్తిభరితభావసుస్థిరుడు మాగురుడు. 139 


మధ్యాక్కర :పొదిలెకువచ్చున వెన్మనాలూర బుట్టి మా యన్న 
పొదిలెకొండ నృసింహదేవ పూతనాముడు నరసన్న 
పొదిలె చిన్నమసీదు చెంత నొక చుట్టుపూరింట నెన్న 
పొదిలె వాసనల యూర్పులుగ నితగాడు పుట్టె సుబ్బన్న. 140 


మధ్యాక్కర:ఐ ఉదయించి వరుసగా సుబ్బరామమ్మయును లక్ష్మణుండు 
పొదిలె నిమ్మయ్య నామము ధరించిన పూతచారిత్ర 
తుదివాడు సత్యనారాయణుడు సముత్తుంగ గాత్రుండు 
ముదమార పెరిగిరి చూచువారెల్ల ముచ్చటపడగ. 141 


తే. గీ. అంత పసినాడె నరసన్న శాంతమూర్తి 
పరమ సాధు స్యభావుడన్‌ బిరుదు గనియె 
లేనగవు చిల్కరింపులే గాని వీడు 
మీదబడి కొట్టుచున్న నేమి యనడతడు. 142 





నాయని సుబ్బారాభు 


అవతారిక 35 





తే. గీ. అది వికార్యబ్దజనన మాహాత్మ్యమేమొ 
కలుచ యెటుగని చిలిపి చేష్టలకు నొగ్గి 
కనియె చినపిచ్చివాడను ఘనత నీత 
డింక పెదపిచ్చివాడు వా డెవ్వడనిన. 143 


మధ్య్మాక్కర: పురిటిలో జనని గోల్పోయి జనకు( గోలోయి యావెంట 
దరిలేని పసికందు నమ్మ దయమీజ తమవెంట తెచ్చి 
మటజదికుమారుని తనకుమారుని మాడి పెంచంగ 
సపెరిగినవాడు మాకంటె కొంచెము పెద్ద శేషన్న. 144 


చం. దుడుకు తనంపు సేతలకు దూసిన తూణములోని బాణ మ 
బృడియయవారి శిక్షయను పంటికి లొంగని నూవుజీడె వెం 
బడిబడి పట్టదూకెడు సివంగుల కందని లేడిపిల్ల మా 
బుడుతలలోన శేషగిరి పొచ్చెము నొచ్చెము లేని యల్లరిన్‌. 145 


లీ, 'ఎపుడెక్కునో నిర్మమేశాన రథశిఖ 

రాగ్రకేతనయష్టినంటి నిక్కు 

నెపుడుప్రాకునొ ఫలాహీన జంబూతరూ 
త్తాలశాఖాశిఖాస్థలిని (తొక్కు 

నెపుడుదాటునొ గీత నెగసి తన్నునొ కూతం 
(బతిపక్షులడలిపో బలిగుడాడు 

నెపుడేమిపుట్టునో యేచి దయ్యపుటాట 
నస్మదాదుల గుండెలవియజేయు 





శతజయంతి (ప్రచురణ 


ఏర జన భూమి 


పొలములో మేయు బడిగుజ్బములను జూలు 

పట్టి యొడుపుగనెక్కి సవారిసేయు 

కళ్ళామును జీను పనిలేని గడుసురౌతు 

శేషగిరి బాలవీరతాసింధులహరి. 146 


తే.గీ పొదిలె చదువెల్ల నొకరీతి పుణికి పూర్తి 
మొన దనిపించి యుక్తవయస్సురాగ 
సపెతృకమ్మైన మున్సబీపనికి వేట 
పాలెమేగియు మజువండు వాడు పొదిలె 147 


మ. హృదయాధీశ్వ నిర్మమేశ్వర శుభ శ్రీపాదపద్మాసవా 
స్యదనాలోల నితాంత భక్తిరసవత్సంగీతసంభార ష 
టుదు శాతండు భవము పావనముగా పట్టించె నిత్యార్చనా 
విదితాత్మీయ విభూతి వైభవ సముద్యృక్తిన్‌ శివస్వామికిన్‌. 148 


తే.గీ పొదిలె నిర్మమేశునకు విబూదిపండు 
పండు చెల్లంగ పం డొక్క భవ్య దీక్ష 
బూని పంప యావజ్జీవము నతడు భవ 
భీతులట భవభూతులై వెలుగులీన. 149 


కం. నరసన్న పెద్దచదువుల 
నరయన్‌ మును వంగవోలు కామె బందర్‌ 
పురమునకు నెక్కె నేనుం 
గఅచితి నాచదువు లా ప్రకారమ్ముననే. 150 





నాయని నుబ్బారాథ్రు 


అవతారిక 





తే.గీ వంగవోలున మా యున్మి బంధుకుశలు 
డమ్మ పెదతమ్ము డాదినారయ్య యింట 
బందరు పురమ్ము నందు సౌభాగ్యరాశి 
యమ్మ చెల్లెమ్మ సుబ్బరామమ్మయింట. 151 


ద్వి. చినమేనయత్త నచ్చిన పెద్దకొడుకు 
తన మేనబావ చేతమ్మునకెక్కి 
తాయివంశమ్ము (క్రొత్తడియైన తల్లి 
మాయదృష్టమ్మున మా పినతల్లి. 152 


ఆ. వె. అక్క యన్న నెంతయాదర మ్మామెకు 
మమ్ము చేరదీసి మనిచె నట్లు 
గానినాడు మాకు గలవె యీచదువు లీ 
(శేయమెల్ల నామె చేతిచలువ. 153 


తే. గీ. మగనిపే రుచ్చరించని మాన్య నన్ను 
చీర నవసరమై 'నరసింహరావు 
తమ్ముడా ' యను నవ్వుదొంతరలు నిగుడ 
పరమగంభీరమౌ భర్తవదనవీథి. 154 


ఉ. దీమణి యాథ్రితార్థజన దీనదశాంధహరద్విహాయస 
శ్రీమణి పీనసుందర శరీరలసన్మణి తాయివంశపుం 
(గామణే యాధిపత్యకృత గౌరవమయ్యు సదా నిగర్వచూ 
డామణి శేషపూజూ్యని స్పటామణి మాపినతల్లి భర్తయున్‌. 155 





శతజయంతి (ప్రచురణ 


38 జన [భూము 


కం. మితభాషి విమలళశీల 


ప్రతు శాబాబయ్య శాంతవననిధి 'నీకున్‌ 
మతిపోయెనేమిరా ?' యని 


యతడన నది యతని కోప మనుకొనవలయున్‌. 156 


కం. పొరుగూళ్ళయందు విద్య 


న్లఅచుచునుండియు ననుక్షణము మామనముల్‌ 
తిరుగుడువడు పొదిలె నివస 


ధ రుచిరతర చిరపరిచిత ధామము లందున్‌. 157 


౭ 


మెడపల్పు లూడ్య నంబే యంచు నెగిరి త 
ల్లులకునైదూకు లేగల వడుపున 
కాడి విప్పగనె తోకలనెత్తి కట్టుమ 
క్లేడనం చుజికెడు కోడెలట్లు 
దివసావసానమ్ము తిలకించి తమకించి 
గూళ్ళకైవాజు పుల్లుల విధాన 
దూరమ్ముగొనిపోయి త్రోపాడు నంతలో 
క్రమ్మటు కౌలేయకముల రీతి 


సెలవు లిచ్చిరో లేదొ నిసీమమైన 

యుబ్బు మానసకూలమ్ము లొరసికొనగ 

నన్న శేషన్నతోడి విహారములకు 

పోయి పడుదుము (తుటిలోన పొదిలెలోన. 158 





నాయని సుబ్బారావు 


ఆవతారిక 3% 





ఆ. వె. శేషగిరియు నారసింహుండు నేను న 
త్యభినవానసూయ తాంతరంగ 
పొదిలెతల్లియంకమున బాలకేళీప 
మోదవివశిత త్రిమూర్తులమును. 159 


కం. మా మువురన్‌ మధ్యస్టుం 
డై మెఅసిన యగ్రజునకు నన్యయ సుస్థి 
త్యాామూలా(గ్రవిచార | 
శ్రీమంతున కాత్తకీర్తి సీమంతునకున్‌. 160 


కం. ఉదయమ్మా కృష్ణారా 
యదంపతీ వూర్వభవకృతాఖిలసుకృతా 
భ్యుదయామర భూజరుచి 
ప్రదవథమపుత్రరుచిర ఫలరూపునకున్‌. 16] 


కం. పొదిలెధరాభృత్స్రస్థాం 
గదాయమానాలయ (పకాశిత నరసిం 
హ దురితహరణసమర్థ 
ప్రదీపదివ్యాభిధాన పావిత్యుంనకున్‌. 162 


కం. ఆమువ్యాయజణునకు వి 
ద్యామార్తాండునకు నుత్తమాం(ధ్రాంగ్లకవి 
తాషమృత నిరంతరాస్వద 
నామోదపరీతమానసాంభోజునకున్‌. 163 





శతజయంతి (వచురణ 





40 జన [భూమి 


కం. నిశితమతిసాధిత న్యా 
యశాస్త్రపారీణ పండితారాధ్యునకున్‌ 
కుశలమృదువాదరచనా 
వశీకృతన్యాయమూర్తివర్గాదృతికిన్‌. 164 


ఆ. వె. అభ్యుదయపరంపరాభఖీవృద్ధిదముగా 
పొదిలి గథలెల్ల పొదువుకొన్న 
వర్ణనా విశేషవై భవోజ్ఞ్యలము నీ 
సుకృతి నీయగాంచి సుకృతినైతి. 165 


శా. సావిత్రీ హృదయ(ప్రమోదనవిధా సారస్య సంభావ్యప 
ద్యావిద్యోతిత నిర్మలప్రణయ చంద్రాలోకరంగస్థలా 
సావి(్రీ చతురాస్యవత్చితృ సమంచత్సాద సంసేవనే 
చ్భావిస్ఫారిత భక్తిసంభరిత సత్సంతానభాగ్యోోజ్ఞ్యలా 166 


కం. (ప్రథితాం(ధ మహాభారత 
కథాకథన సంవిధానగత శిల్చప్రా 
8థమన్యాకలన కళా 
పృథగ్విధ సదావధాన విసృతమనీషా 167 


మాలిని. అమలినగుణకేభళీ యన్యయాంభోజహేభీ 
సుమధురమృదుభాషా సూరి సాంగత్యతోషా 
విమతదమనవేదీ విశ్రుత న్యాయవాదీ 
శమిత విషయ రంహా సాత్విక శ్రీనృసింహా 168 





నాయని నుబ్బారాభ్రు 


అవతారిక 41] 





కం. నాయని సుబ్బారాయ క 
వీయమ్మీ జఆన్తుభూమి వీయది తద్యం 
శాయత సుషమా వర్ణా 
మ్నాయ మృ్మవతారికాఖ్యమండన మెసగున్‌. 169 





శతజయంతి (వచురణ 


(ప్రకృతి ఖండము 42 
PT ATTN NTE eee aaa an 


కం. 


(పకృతి ఖండము 


శ్రీరమణీ వాణీరమ 

ణీ రూపిత పరమభాగ్య నిస్తులవిద్యా 

పారాయణ విశ్రుత చరి 

తా రాజత్కీర్తిశోఫితా నరసింహా. 1 


నెల్లూరి భీము 


హరివంశోత్తర భారత 

పరమార్థము తెనుమూట6 బండించినజి 

గ్గురుమూర్తిత్రయి నిరువుర 

కిరవటె నెల్లూరిస్‌మ నేమని పొగడన్‌. 2 


ఈదరపాలవెల్లి నివకెక్కినమేనికి కించిదుష్టతా 

పాదనకేళి నెంత భగవంతున కాభువిమైనియేమ ప్ర 

హాద దయావనత్వమను వ్యాజమునన్‌ సకలోర్వరా సమా 
హ్లాదకరమ్ముగా నృహరియె విలసిల్లిన చక్కనయ్యకున్‌. తె 


శతజయంతి (ప్రచురణ 


48 జన భూ 


మహా(్రద్ధర. 
వెలిగొండల్‌ త్రొక్కి వేడ్కల్‌విరియ పొది లెపృధ్య్వీధరమ్మెక్కియాకై 
చెలువౌ శైలమ్ము లెల్లన్‌ చెలగి తిరిగి మేన్‌ సీతువోవంగ హర్షో 
జ్వలుడై నెల్లూరి ఫీమన్‌ వలచి వసుమతీవల్లభుం డాదటన్‌ పన్‌ 
శిల కోనం దూటి సౌఖ్యస్థిరత నలరు లక్ష్మీ నృసింహుండుథ్రీతిన్‌. 4 


తే. గీ. వేదగిరిమైని వెలయు నయ్యాదిమ ప్ర 
సన్నతేజమ్మునం దొక్కచిన్ని తళుకు 
వింత విచ్చిత్తితో కదంబించి మూర్తి 
కట్టినట్లొప్పు సింహవి(క్రమపురమ్ము. ర్‌ 


ఆ. వె. సరసహృద్యమైన చతురతా గరిమము్ము 
వెన్నతోడబెట్టు విద్యగాగ 
నిర్ణరామృతమ్ము నెల్లూరు నెజిజాణ 
పన్న పొదువుకొన్న సన్నుతాంగి. 6 


మున ¥ 


ఉ. ప్రన్నని తేటనీటి మురిపమ్ముల రాజతవర్ణమైకత 
చృన్నదుకూలకూల పరిసర్పిత సుందరతానిరూఢి దా. 
బన్నినమేర సర్వము సువర్ణము బండ్లకు బండ్లకెత్తు మా 
పెన్నకు సాటియే పృథుగభీరతరంగిణు లెన్నియేనియున్‌. 7 





నాయని సుబ్బారావు 


(పకృతి ఖండము 44 





ఉ. ఏబులవెన్నిలేవు, వరియించిన క్లేతములెల్ల శాలిసం 
భొరములై రహించు ననుభావ సరస్యతు, లైననేమి నె 
ల్లూరు పదీనమౌ కలమలోకనివేదన మొక్క పన్నదే 
సార తదంబు వర్థిత లసద్రుచిపాక మనన్య సాధ్యమై. 8 


ఉ. ఏ రసరాశిపోకడల నించుకయించుక గురక్తెజింగి శృం 
గార రసొచితీ మధుర కావ్యకళాజనిభూములైరి నె 
ల్లూరి కవీంద్రు లా రసమహోదయ పెన్న విముగ్గరాగ శృం 
గార తరంగ గాన గమకధ్వని పారము ముట్ట శక్యమే. 9 


చం. చరణ శిరోగ్ర సంజనన సంవస నామరనిమ్నగార్దుడౌ 
హరిహరనాథు భక్త పరమాకృతి తిక్కన భారతావగన్‌ 
వరదలుగట్టు తెనునుడి వంపుల సొంపుల కెల్ల మూలమై 
వజలిన దీ పినాకిని స్వభావమనోజ్ఞ సరస్వతీ గతిన్‌. 10 


ఉ. _అక్షరుడౌ నృసింహవిభు నాదరి వేదగిరిన్‌ విధించి స్వీ 
యాక్షులు మూట మూవురగునయ్యల మాటిన లోకనే(త్రి కా 
మాక్షిని జన్నవాడమహితావని నీదరి పాదుకొల్సి మ 
ధ్యక్షితి సర్వభూతకలుషాపహతీర్థము పెన్న పేర్చెడిన్‌. 11 


శతజయంతి (ప్రచురణ 


45 జున ఖహాయి 


ముసి 
కం. ఊన్న కనుగు గత్తియ 
పడమటి కొండలన్‌ మహార్చట వేగో 
పత హల్లీసక లీ 
లాపరపార్వతులు పెక్కులౌ సెలయేటుల్‌. 12 


ఆ 
లె 
| 


తే. గీ. గంతుగొను వానిలో నొక్క వింతలాడి 
జననమొందిన కథ మహాశ్చర్యకరము 
శ్రీనృసింహపదాబ్ద వాసితపదమ్ము 
లల్ల వెలిగొండల శిరస్సులెల్ల వెలుగ. 13 


కం. వెలిగొండలవియు శేషా 
చలపుచ్చాకారశైల సంతతి తనమై 
నిలిచిన దేవుని బరువున 
కలగొని తలలెల్ల చాపకట్టు వడంగన్‌. 14 


చం. ఉరగులజేనికొండ తలయూపిరి తోకకు వచ్చి బాధతో 
గుజుతులు తప్పినట్లు వెలిగొండలు నల్లలనాడ నందు సు 
స్థిరుడయి శ్రీపతిన్‌ మదిని జేర్చి తపమొ్మొనరించు దేవతా 
గురునిభుడైన మౌని ముచికుందుని ధ్యానసమాధి భగ్నమై. 15 





నాయని సుబ్బారావు 


పకృతి ఖండము 46 





శా. ఓనా హృత్కమలాధి దైవతమ నీ యుద్యోగమేమయ్య కా 
లూనన్‌ శేషగిరీంద్రమస్తకమునం దూటాడి పుచ్చాకృతి 
శ్రీ నాగావళి యిట్టులొడ్డగెడవై జృంభించునాయేమి స 
ర్వానర్థమ్ములు ధాషక్రినంచును నతం డాక్రోశముం జేసినన్‌. 16 


కం. అచ్చపు మునీశ్వరుడ వీ 
వచ్చట నుండ నికనేమి యను ఢైర్యముతో 
నిచ్చట కాలూనితి నో 
సచ్చరితుడ యంచు స్వామి సన్నగ నమెన్‌. 17 


ఉత్సాహ. ఒంటిగా పురమ్ము వెడలి యుద్ధమొల్ల కేగు నా 
కొంటె కృష్ణు వెన్నుదన్ను కోపి తన్ను దన్నగా 
కంటి చూడి నీఖొనర్చు కాలయవనునాటి పెన్‌ 
దంటతనపు నిక్కు స్మృతికి దణిలి యాహసమ్మునన్‌. 18 


శా. _నాభావమ్మున నాటినిక్కుకరుఐ న్మన్నింపవే సూక్ష్మశి 
కాభూజాని పయ:పయోధిమధనక్షా శ్రభృత్సముద్ధారకా 
నీభారమ్మునకేను తూకమటవే నీవున్‌ ద్విధాభాగమై 
యీభాగమ్మునగూడ కాలిడినగా కీ క్షోభ చల్లారునే. 19 


మ. అనివేడన్‌ ముచికుందు డవ్యయకృపావ్యాపారపారీఐతా 
ఖని యాదేవుడు నారసింహమహితాకారమ్ముతోవచ్చి గొ 
బ్బునవాలెన్‌ వెలిగొండకొమ్ముపయి దిగ్ఫూమీనభోభాగన 
ర్తనతన్మూర్తిసమిద్ధ తేజము ధరారక్షా వతారమ్ముగాన్‌. 20 


శతజయంతి (ప్రచురణ 


కం. 


కం. 


వెలిగొండాయడుగాగనిట్లు విభుడున్‌ వేతత్సంతిష్టామహో 
ఫలభాగ్యోదయుడై తరించె ముని తద్భారానతాంగమ్ము లై 
వెలిగొండల్‌ కలగుండు మాని స్థిరతా విశ్రాంతిమై నిల్వగా 

తలలెత్తెన్‌ బరువేది శేషగిరి శ్రీధామప్రభాధామమై. 21 


వెలిగొండదేవు నభిషవ 

సలిలము శ్రీవిష్టుపాదసంభవగంగా 

జలసమధికవైభవమై 

సెలయేజణ ధరకు చెంగుచెంగునదూకెన్‌. 22 


ముచికుందుని పేరిట నది 

ముచియె జనవాక్యమందు ముసియె శుచిమ 

దుచిమదససంభార 

ప్రచరణ రచనాతిసుందరత నొప్పొారున్‌. 23 


ఎప్పుడువచ్చునో నురుగులెత్తు తరంగల తాకునన్‌ దరుల్‌ 
విప్సుకొనన్‌ లయాతిభయవిస్మయతాపరిణాహ మూర్తి యె 
యెప్పుడు తీయునో యుపశమించెడు జీవనమట్లు చప్పగా 
చెప్పగలేముగాముసి యచింత్య గతాగత చిద్విలాసముల్‌. 24 





నాయని నుబ్బారావు 


(పకృతి ఖండము 48 





'" గుండ్లకమ్మ నాగుంటికి చాలదు 

ముదిగుండియు నాముందుకు చాలదు 

నల్లవాగు నానడవకు చాలదు 

పాలేరది నాఫప్రక్కకు చాలదు 

మన్నేరది నామడమకు చాలదు 

మిసమిసలాడే మేని పొంగుతో 

ముసిముసి నవ్వుల ముద్దులు గులికే 

ముసి వచ్చిననే ముచ్చట నాకని--'' 25 


మ. దరహాసానను డంబుధీశుడు సమస్తప్రాఢ కల్లోలినీ 
వరశృంగార రసాధినాయకమహాపట్టము్ను పాటింపక 
బ్బురంపున్‌ సిబ్బితిం దొటుపాటగు ముసిన్‌ పొంగారు నాకాంక్ష స 
త్యరసంశ్లేషమునందు బట్టునటె తతాభాగ్య మేపాటిదో. 26 


పొదిలె 
కం. ఆ ముసి ప్రాగుత్తరముల 
నామడలో నర్ధవలయితాభరణంబై 
సోమింప (్రకృతికాంతా 
సీమంత మొ్మొక్కయూరు చెన్నలరారున్‌. 27 


తే. గీ. వట్టి యారణ్యక విచారభరితహృదయ 
భారమ్మును సర్దుకొనుతమి వచ్చివచ్చి 
పకృతి యుపనిషద ఎవక్రసొభాగ్యగరిమం 
బరమపురుషుని కృపకు పాల్పడిన యూరు. 28 


శతజయంతి (వ్రచురణ 


49 జున [భూము 


తే. గీ. నిత్యనీరస శుష్కవనీ విహార 
వై మనస్యమ్ము తలుగంగ వచ్చివచ్చి 
ప్రకృతి సంతతనిర్మలరససమార్ద్ర 
భావలాలిత్యమునకు వాల్చడినయూరు. 29 


తే. గీ. విగత సౌకుమార్యము లాటవికపుపాత 
పాటనలమీది విసుగుతో వచ్చివచ్చి 
(ప్రకృతి సరిక్రొత్తవింతహౌరంగు పచ్చ 
పచ్చ సింగారములకు పాల్పడిన యూరు. 30 


ఆ. వె. పుణ్యదేవళములు పొదలి సుధామధు 
రాచ్చతరజలాశయములు పొదలి 
అరదముతటుకు బహువిధారామ నిత్యసం | 
పదలు పొదలి యదియు పొదిలెయయ్యె. 31 


పొదిలె పరిసర (ప్రకృతి 


ఆ.వె. అది యజ్ఞపో।త్రి సాదరమేదర 
ప్రణయర్తక్తి నబ్ధిమునుగకుండ 
నూదువేళం బొడము నుర్వీమహాదేవి 
గగురు లట్లె గడ్డగట్టెనేమొ. 32 





నాయని నుబ్బారావు 


(పకృతి ఖండము 50 





ఆ. వె. అదియజ్ఞపో।త్రి యద్భుతాలింగనా 
వేశకలితఘర్మబిందుపటలి 
మందచలనపవనమందాటిపోక ధా 
త్రీరమాంగయషిం బేరెనేమొ. 33 


కం. గుండులదండలు పలకల 
మండెలు కాఠిన్యమూర్తిమద్దండశి లా 
పెండమ్ములు జాబండల 
బండరువులు పొదిలె చుట్టుప్రక్కల భూముల్‌. 34 


చం. కరఠినపుచిప్ప తూట్లుపడగా నెగదన్నుకవచ్చెనో మహీ 
జఠరమహాగ్ని కుండవిలసదుధుకీలల గాఢతప్తమౌ 
పిఠరములోపలన్‌ పెటిలిడయేలినలోహపులాజలెల్ల త 
ల్లుతనకఠోరవీధి నవలోకనరమ్యము లాదృషత్తులున్‌. 35 


ఉ. పొచ్చెములేనికూరుములు పొంగులునాఅగ నాడియాడి యే 
కచ్చెలుపుట్టి మచ్చరము క్రందుకొనన్‌ విరజిమ్మి పోయిరో 
యచ్చనగండ్లు నిర్భరబలాఢథ్య పురాణమనుష్యబాల లం 
దెచ్చట జూచినన్‌ గజివిజింపుల గుట్టలుగుట్ట లశ్మముల్‌. 36 


స. ఒకమహారాజాూ రత్నోజ్ఞ్యలసింహాస 
నాసీనుడై కొలువమరువేళ 

నొకమహాసేన దర్చోద్దత చతురంగ 
మూర్దితవ్యూహమై యున్న వేళ 


నాననా IP nn Renae పడప పలల 
శతజయంతి ప్రచురణ 


51 జన్మభూమి 


నొకమహాక్షేతరథో త్సవాలోకనా 
యాతమానుష్యకమ్మ లమువేళ 

నొకమహాతీర్ధ సేవోత్సాహజనగణ 
మ్మఘమర్షణస్నానమాడువేళ 


నే మహామాంత్రికుని దయాహీనహస్త 

దండమాడెనొ తచ్చిలాధ్వము్ము లెల్ల 

చేతనారహితోపలా[్రితము లయ్యు 

మానవాకార సొందర్యమండితములు. 37 


ఆ. వె. ఒక్కబండమీద నొదిగి నిల్చుండు వే 
తొక్కతాళనగసముచ్చి9తంపు 
బండ స్వామియాజ్ఞబడయగా వేచి “యా 
రీతి జాయిమయైన భృత్యవరుడు. 38 


ఆ. వె. ప్రకృతి యౌవనాంగి పయ్యెదలో నిక్క 
బొడుచుకొన్న వాలకడవ యొక్క 
గుట్ట దానిమీదిగుండు నీలప్రభా 
శోభియైన దానిచూచుకమ్ము. 39 


ఆ.వె. ప్రకృతి చీరమార్చు పావడమార్చు కం 
చెలయుమార్చు సహజసిద్ధమైన 
తాళ్ళదండలెట్టి రత్నభూషణములో 
తీసివేయు నింతధ్యాసలేదు. 40 





నాయని నుబ్బారావు 


(ప్రకృతి ఖండము 


సా, తుట్టెల్‌ తుట్టెలుగా జరామరణ నిర్దూతమ్ము లై యోగి స 
(మాట్టుల్‌ వోలె సమాధి నిశ్చలవపుర్మాలాభిరామమ్ము లై 
గుటల్‌ గట్టులు చటులంతరితదృక్కోణమ్ము లై నిత్యతా 

లు లు ఇ ర 
పట్ట(ప్రాప్తి నఖండశాశ్వత పరబ్రహ్మ స్యరూపాంకముల్‌. 


కం. ఈదృశ శిలాకలాంత 
నర్యెదుషియది వట్టిచట్టుబండలు కాదున్‌ 
పాదవలతా వితాన 
శ్రీదర్శ్భనరమ్యముల్‌ ధరి!క్రీద్రమ్ముల్‌. 


కం. అగనామసామ్యమున పె 
ల్లగు పెంపు లహోసహోదరాచ్చడుమల్‌ 
భృగుపాషాణమ్ముులు వృ | 
క్షగణమ్ములు నల్లిబిల్లిగా నల్లుకొనున్‌. 


చం. ఖగపతి మాతృదాస్య విషకర్కశరోగనివారణోద్యమ 
ద్విగుణితవేగుడై యమృతవబిందువులాయములందుజింది య 
య్యుగణితగండశైలనివహమ్ముల జీవము చిమ్మి'రేగానో 
యెగసి నభోంతరాళ పథహిండనదక్షము లెల్లవృక్షముల్‌. 


ఉ. కొండల పాదదేశముల గూడిన మృత్తిక సారమేమొ త 
త్పిండములోన నంకురితబీజము కవ్యుదరాంతరాళమం 
దుండి బహిర్గతమ్మయిన యూరుపువిద్యవిధాన నడ్డమౌ 
బండలు చీల్చి మైకెగయు ప్రస్ఫుటచేతనతాపతాకయి. 


శతజయంతి (వ్రచురణు 


41 


42 


43 


44 


45 


వట జన 3భఖరాయి 


మ. అటుగా కొక్కెడ నొక్కభూరుహము సయ్యాటమ్మ వాటించు త 
త్పటుశాఖానిచయ ప్రసారకలనాబంహిష్టరా గైకసం 
ఘటితాశ్లేషపరంపరాపరవశ(గ్రావాళితోడన్‌ సము 
దృట పాషాణ పలాశిపంక్తికట నీబాంధవ్యముల్‌ నిత్యముల్‌. 46 


తే.గీ. మరకతచ్చవు లీనెడు మంజుశాద 
సమితిసుట్టిన పానవట్టములమీద 
గౌరవర్దమ్ములును నీలకంఠరుచులు 
గండశిలలెల్ల శంభలింగమ్ములచట. 47 


తే.గీ. అధికఫల పుష్పపుత్రభారానత[ద్రు 
శాఖలుద్యన్మనోహరశబలరుచులు 
తాతిలింగమ్ముులకు నవరత్నఖచిత 
మకరతోరణాలంకార మహిమగూర్చు. 48 


ఉ. అక్షయకంటకావృతములైనకుజమ్ములు గండశైలసం 
ధుక్షితమోహపావకునితో చెలగాటములాడు కంటకా 
(గక్షుధితానురాగశితకాంతులసూదులు గుచ్చిగుచ్చి దం 
తక్ష్రతముఖ్యమాన్మథవిధానవిలాసవిధాచమత్కృతిన్‌. 49 


ఆ.వె. పడుచుముల్లువాడి బండకుదెలియు నా 
బండవేడియెబుగు పడుచుముల్లు 
వాడివేడి జోడుగూడిన జాడలే 
బలుసుచెట్ల నిండపరువుపండ్తు. 50 





నాయని సుబ్బారావు 


(పకృతి ఖండము 54 





చం. సునిశిత బాణజాలముల చొప్పున నాయములంటి మర్మవే 
దననొనరించు [కూరతకు దైవతభోజనమట్లు నాలుకన్‌ 
తనియగజేయురుచ్యతకు దైత్యసురవ్రకృతుల్‌ విభాగమై 
మొనసినద్యంద్యమాబలుసు ముండ్లకు పండ్లకు సాటియేవిలన్‌. 51 


తే.గీ. సూర్యచంద్రకరమ్ములు సోకి శిలలు 
కరగు టదియు నుత్తమ కవికల్పనమ్ము 
ముండ్లగిలిగింతలకు శిలల్‌ పులకరించి 
కరగు టిదియు నుత్తమకవికల్పనమ్ము. 52 


మ. ఇక సాజాత్యసరాగసంపదల సొంపేమంచు నూహింపనా 
ప్రకట (్రేమనువర్థపాశస తతాబద్ధాంతరంగమ్ముల 
ట్లొకచె ట్టింకొకచెట్టుతోచునగు నాయొయ్యారముల్‌ నిత్యకా 
తుకమగ్నాత్ముల జేయు చూపటఖుల నెందున్నేతపర్యమ్ములై. 53 


ఆ.వె. పెనగులాట మొదలుపెట్టిన దెచ్చోట 
నంతమేడనన్న చింతయెల్ల 
మొదలు నడుము తుదయు ముట్టనశక్యమౌ 
బ్రహ్మపదము నెబుగవచ్చుననుట. 54 


తే.గీ. పజపయిన కొమ్మలను జడల్‌ విరియనూగు 
సువ్వితాండవ శివుడొక్క జూవ్విచెట్టు 
దాని మావులోమ్రానుగా తలనిగుడ్చు 
నట్టుచేతిత్రిశూలమ్ము నిట్టతాడి. ' 55 


DO SP ENED DP NP IP Panne III UNI I NN N 
శతజయంతి (ప్రచురణ 


55 జన భామ 


ఆ.వె. పెద్దచెట్టుమొదలు పెనవేసికొని వేటు 
చేయరాకపెరుగు చిన్నశచెట్టు 
అన్నగోచివెంట ననయమ్మ పాయక 
తగిలి తిరుగు పిన్నతమ్మునట్లు. 56 


శా. _బీజావాపమదేమియున్యలదు నీర్వెట్టంబనేలేదు స్వే 
చ్యాజీవమ్ములు వింతవింతతరు లశ్వత్తామశాండిల్యకో 
లీజంబూవటశిగుదంతశఠగోలీఢామ్లికాకాకచిం 
చీ జీమూతజపాజటీ క్రముకయొంటీసర్వ్యతోభ[దముల్‌. 57 


కొండలమీది జలదేవతలు 


చం. గగనధునీవత్యద్రయవికంపితజూటము చిక్కుజీరులన్‌ 
మిగిలినగాంగవారి యుపమింపగరానివికీర్ణకాంతిలో 
నిగనిగలాడు శంకరుని నీడలు కొండలు వానిసానువుల్‌ 
మొగి చెరువుల్‌ దొనల్‌ దొరువులున్‌ జిలుజిల్లను నీటిబుగ్గలున్‌. 58 


శా. పాతాళమ్మున సప్రవాయుచలనవ్యాపారసంస్తంభ వే 
ళాతంకమ్ముున నూపిరాడక సముద్యత్పూర్ణజంఘాలతా2 
ఫ్పీతాధ్యమ్ముగవచ్చి సర్వసలిల శ్రీదేవతల్‌ గాలికై 
ఫ్‌ ef | ఆద ఆ 
(పితిన్‌ రచ్చలుదీర్చుకూటములు పృథధ్వీభృన్మహాప్రస్థముల్‌. 59 





నాయని సుబ్బారావు 


(పకృతి ఖండము దర 





ఒక పల్వలాసమవ్యూఢతీరంకషాం 
భస్తరంగములుగా (వ్రస్తరించి 
ఒక ప్రసన్నాప్యకూపకహి మాభఖీఖీత 


2 


లాంబుసంస్పర్శలో నందగించి 
ఒకచెంబుమాత్ర మించుకపట్టు నొకనీటి 

బుగ్గలోపల బుంగమూతివెట్టి 
ఒకకత్తి కోసిన ట్లొకచట్టుచీలి క 

పాలమోక్షముగ జీవనములెగచి 


సకల జలదేవతలునీ వర్ణాసమయ వి 

లాస నూతనలావణ్యలలితమధుర 

మూర్తులై వనదేవతాభ్యుదయరసము 

చిమ్ముచుందురు కొండనెత్తముు లందు. 60 


తే.గీ. ప్రకృతియందమ్ము పురివిప్పి పగులబడిన 
కరణినొప్పు నెమిళ్ళ కేకాస్వనముల 
నవశలై వారిదేవత లాడుచుందు 
కొండకొమ్ముల జాటుడుబండలాట 61 


మ. సలిలమ్మంతయు నాకవెట్టుకొని నిచ్చల్‌ తచ్చనల్‌ వోపు నా 
టలమాణిక్యములార మాదగు నభీష్టమ్మింతమన్నించి య 
మ్మలలెల్లందిగివచ్చి యింకనయిన న్మాగోడు పట్టించుకో 
వలదా యంచు జనము పెట్టు మొజకున్‌ స్వాంతము్ము జాలింబడన్‌. 

62 





శతజయంతి (ప్రచురణ 


57 జన [జూదము 


సెలయేళ్ళు 
పంచ. ధలెఓిన ప్రియోపకారతత్పరాత్మ యొక్క పు 
ష్కరాంబ కొండమీది (యేమక్రాసి వారిధారలై 
ధరాధర(ప్రపాతమంటి ధాత్రింజేరు విభమ 
న్నిరూఢమంథరమ్ముగా ననేకనిర్హరాకృతిన్‌. 63 


పంచ. అతీవవేగనాట్యకంపితాద్రిరు.దమ స్తవి 
చ్యుతాభ్రగంగ విప్రలంభశోణ మైనయట్లు పా 
ర్వ్యతేయధాతురక్తరాగరంజితప్రవాహ వి 
స్తృత ప్రచారవీధినేళ్ళు జేగురుల్‌ వెలార్చెడున్‌. 64 


పంచ. సముద్రమందు నావమీద చాలకాలమూగి నే 
లమీదంబోవు నావికుండు లాన్యపాదుడెట్లొ కొం 
డమీదనుండి దొర్లువేగడంబరమ్ము లట్లు నే 
లమీదంగూడ చూపునేళ్ళు లాసిపాజువేళలన్‌. 65 


పృథీ.నగమ్ములను మత్తనాగములు నైజతుండమ్ములన్‌ 
ప్రగాథముగ సాచి సాగరముంబట్ట నుంకించిన 
ట్లగణ్యు వమధూత్కరాంచిత మహారసాకారముల్‌ 
ప్రగల్భగతి విప్పుకొం చవని(బాజు నానార్తురుల్‌. ర్‌ద 


పృథ్యీ.ధరావిషమభూములం దమితదర్శవేగమ్ము లె 
నరాన్వయము పొంగ హర్షమున నడ్వలాకముు లు 
ర్వరాంకములు గాగ తత్పరిసర (ప్రదేశమ్ముని 
న్హరాంకములు తీర్చు భూతదయ జాలువాఅంగనై. 67 





నాయని సుబ్బారావు 


(పకృతి ఖండము 58 





జలధార వ్యవసాయము 
కం. సలల కానకట్టలు 
పోసెదరనువైనచోట్ల పొలములుతడుపం 
గా సలిలధార కాల్యలు 
తీసెద రెడతెగని కార్యదీక్షన్‌ కృషికుల్‌. 66 


కం. శేడించి మిట్టకెక్కగ 
మోడించు కబంధరాశి. బూనికతోడన్‌ 
తోడుదు రెగబోతలుగా 
గూడలు పడిపోవ వెదురుగూడలతో డన్‌. 69 


కం. వాపీకూపతటాక 
శ్రీపాథస్సమితి వెల్వరింతురు భువికై 
దీపింప మైరుపచ్చల 
దేపనిగా మోటదోలి తెజచియు తూముల్‌. 70 


చం. చెరువుల తూపరాణు లతిచితవిశారద లంతరంగ ని 
ర్భరరస మెల్లకాల్యలకు పాయక పంపిణిేసేయుచున్‌ రసా 
భరణ మనోహరమ్ములగు వప్రవిశేషములన్న శ్యామ సుం 
దర మృదువర్ణచితము లుదారతనాసెడు చిత్రరేఖలై. 71 


ఆ.వె. మోటబావి యున్నచోటడది నిర్జల 
వృక్షమగు నెడారి వక్షమందు 
నమరు సజల శాద్యలాంచిత మరకత 
శ్యామరమ్యువిటపి సొమ్యరేఖ. 72 


PrP Rr rss rrr Lr Pr నప లా 
శతజయంతి ప్రచురణ 


59 జన [భూమి 


శా. పాతాళమ్ముననుండి భూవివర సంబాధాతిరేకశమో 
ద్య్భూతస్వేదజలోద్ధురాంగముగ ప్రాదుర్భావవిభ్రాంతిమ 
చ్చేతస్కుండగు బావిదేవర కుపాస్తిచ్చత్రముల్‌ చామరల్‌ 
(బాతింబట్టగలేచు మజ్జులును జూవ్వులున్‌ వేపల్‌ రావులున్‌. 73 


ఉ. రోహిణికాల్తె సూర్యుడు తిరోహితు డచ్చట సర్వలోకసం 
దాహకతీక్‌ప్టతిగ్మకరదారుణమారణమూర్తి వృక్ష సం 
దోహములందు రాహుసమ దుర్వయదర్పములై నిరంతర 
మ్మోహరిసాహరిం బెరసి యూగెడు జొంపముల న్నిరుద్ధుడై. 74 


eo 


పూటకుగతిలేని పొట్టకై చిదుగులు 
వీకనేజెడు నిరుపేదలార 

'రేగుకంపలు చాకిరేవుకు తరలించు 
రాగోలబుజముల రజకులార 

పొలములందెరువు కుప్పలువోయ బండ్లెక్కి 
యెద్దుల నదలించు కృషికులార 

పదిడబ్బులకు నాసపడి హరుగూరు వ్యా 
పారమ్ము పోవు బేహారులార 


మండుటెండలు నడినెత్తి మాడ్చు నిట్టి 

మిట్టముధ్యాహ్నుమున నేమి పుట్టిమునిగా 

నీడలారు నీ చలువపందిళ్ళ(క్రింద 

నొక్కక్షణమైన విశ్రాంతి నొదుగరాదొ. 75 





నాయని నుబ్బారావ్రు 


(పకృతి ఖండము 60 





తే. అనుచు చల్లని నీడలయందు నిలిచి 
మోటదోలెడు కరుణాప్రపూర్ణమతులు 
దారి బనిమీద నేగెడు వారినెల్ల 
పిలుచుచుందురు నట్టెండవేళలందు. 76 


ఉ. ఏనుగుబొక్కెనంబయికి నీడ్చుచు బారిని జాజినెడ్డు నిం 
డైన జలమ్మునన్‌ మదభరాలసమయ్యదిలేచి గిల్మయ 
డె నడబావి యెత్తయిన యంచున తొండము సాచి వారిధా 
రానిభృత ప్రసారచతురమ్ముగ కాల్వను ముంచియెత్తెడున్‌. 77 


పంచ. నిరంతరమ్ముసాగుతేటనీటిజావులందు గు 
ల్కరాలు నున్ఫుదేరి రత్నకాంతులీన మించు సం 
బరానబేర్చి పాటు కాల్వ పాయపాయలై తదం 
తరమ్ము లెల్ల నాకుపచ్చతాపితాల్‌ ధరింపగాన్‌. 78 


మెట్టసాగు 
తే.గీ. ఇది యబెవమాతృకలతీ రింక దేవ 
మాతృకలచంద మేమని మందలింప 
కట్టు పెకలింపగా లేని కజికుతాళ్ళ 
ముళ్ళు గృహకచ్చపమ్ముల పుట్టినిళ్ళు. 79 


ఉ తీయగ తీయగా తతిగి తీటబునటే యెటువంటి పాతబల్‌ 


మాయలమల్లియింటి శవమండలిమించి శిలానిధానముల్‌ 
వేయిముఖమ్ములన్‌ బయలువెళ్ళగ నంతములేని యోర్చుతో 
తీయగతీయగా తటుగుతీరులు కన్నడ వపాలమ్ములన్‌. 80 


' శతజయంతి (పచురణ 


61 జన 2ఖరాయి 


ha 


ఒడలెల్ల గొగులవిడుదులౌ పలుగుజా 
బుడుపులు సవరించి బుజ్జగించి 
మొండివై కదలని బండదయ్యముల ప్ర 
దక్షిణించియు నిరోధములు తలగి 
గుదులైన పలుముండ్లపొదల చిక్కులు తీర్చి 
కేశ సంస్కారమొక్కింత కూర్చి 
నయిదిబ్బలెరువు లంచియల కుప్పలుపోసి 
కండపుష్టికి పాదు కడలుకొలి 


గఅకుచిత్తమ్ము మెత్తనగాగ దున్ని 

నాగరికము[ద యెతుగని నాటుపురము 

పొలము కన్నియంైసేసి యలవికొలది 

వార్చెదరు కృషీవలు లల్లువానిరాక. 81 


ఉ. . ఆతడొకండు బెట్టుసరియల్లుడు మింటనె కోజచూపులై 
మూతివిగింపులై విరసముల్‌ ముఖరించు విచిత్రవర్తనో 
టతుడు వానకారుదొర డేమరసమ్మున క్షేత్రకన్యకా 
చేతము రంగరింప దయేసేయ డొకంతట నెంతవేడినన్‌. 82 


శా. ఏ పుణ్యమ్ముచెమర్చి వానపడునో యీనేలమై నంచు గా 
ఢశాపేక్షం దలలెత్తి నింగిదెసచూమై కాలముంబుచ్చగా 
నాపుణ్యమ్ము చెమర్చి. క్షేత్రముల నాప్యాయమ్ముగా విత్తి యె 


న్నోపండింతురు మెట్టపంట లతిసంతోషాత్మతన్‌ కర్ణకుల్‌. 83 





నాయని నుబ్బారావు 


(పకృతి ఖండము 62 





ఉ. జొన్నలు సజ్జలున్‌ మజియు చోళ్ళు తవిందలు నాళ్ళు కొజ్జిలున్‌ 
మున్నుగపండి ధాన్యములు ముంగిటిపాతఅ లింటిగాదెలె 
పెన్నిధు లింకనేల కృషివి స్తరకార్యవిధానకారణో 
తన్నులు మెట్టచేలసరదార్లకు కోటలు కొట్టినట్టులై. 84 


ఉ. గాదెలకొల్చు గేహగతకల్పనగమ్ముగ నంగరాగసం 
వాదముతోడ క్రొత్తవలిపమ్ములతోడ |ప్రపుల్లమల్లికా 
మోదముతోడ మట్టియల ముర్వ్యులమైోతలతోడ సంతతా 
స్లోదతరంగితము్ములగు నాసరదారుల రాణివాసముల్‌. 85 


తే.గీ. ఎన్నియున్నను వారికేటేట నెంత 
కూర్మియో వానిపై (క్రొత్తకొట్టకూడు 
కోడితునుకలెంచక రుచుల్‌ సోడుముట్ట 
వాస మజియేమిసెప్ప నేగడలమీద. 86 


రేగు పొదలు 


కం. పటక పోయక పొలముల 


ల 


పుటి పొదలు రేగుపొదలు పొరి వామనతా 


య 


ఘట్టము బదరీవన మి 
ప్పటున వెలయింప వలస వచ్చిన యట. 87 


నీ 


గ 


కరర కి చలా వ లవ్‌ ఆకల కారక యమ మం అకాల నెమో గా పరికర మరకత కన కి రకి పుకును పకకన నల ss 
శతజయంతి (వచురణ 


63 జన భూమి 


ఆ.వె. బదరి బదరి యంచు బహుదూరదేశమ్ము 
లరుగనేల కాళులతిగిపోవ 
పొదిలె చుట్టుపట్ల పొదలు చిన్నరి పొట్టి 
బదరి తెల్పుచుండ బ్రహ్మపదము. 88 


ఆ.వె. కొట్టివేయవేయ నెట్టనలేచు పెం 
పలర జీవమవ్యయమ్మటంచు 
ముండ్లమధ్య పండ్లుమొనయించు వాసనల్‌ 
గడచిగాని ముక్తి కలుగదంచు. 89 


మ. అణువంతల్‌ పసరుల్‌ వెలార్చు కసుగాయల్‌ సీతురాగా రసో 
ల్పణ వృత్తాకృతి సౌమ్యసుందరముగా బల్పెక్కి తెల్పు న్నవా 
రుణరేఖాంచిత భవ్యవర్ణము [కమారూఢమ్ముగా మాధురీ 
గుణసంపూర్ణత బేర్చులరేగుఫలముల్‌ కోటానకోట్లచ్చటన్‌. 90 


ఆ.వె. నరుడు తిన్నపండ్లు నారాయణుడు తిన్న 
పండ్లు ఘనతప:(ప్రభావిభాస 
మానదివ్యబోధమహనీయులు పురాణ 
బుషులు తిన్న పండ్లు రేగుపండ్లు. 91 


ఉత్సాహ. కోలముక్కు వాడిముండ్లు గ్రుచ్చుకొనుట కోర్చియు 
మ్మేలి దోరగుబ్బపండ్లు మెలపుమెజయ కోసి అం 
వాలుపెట్టి రాచినట్లు పండ్లు పులియుదాక త 
న్మూలరసము పీల్చిపీల్చి పోవపోవ ముందటన్‌. 92 





నాయని సుబ్బారావు) 


(పకృతి ఖండము 64 





ణంకలు 
ఉ. _స్థావరమైన భూమి యొక సాహస తీవ్రతలోన జంగమ 
శ్రీవరియించియాకసముం జీల్పగడంగిన లీల వాయువే 
గావలితమ్ము లై పుడమినంటియునంటనికాళ్లు మింటికై 
లేవగ నేత్రపర్వమృదులీల మృగమ్ములు పొల్పు మందలై. 93 


ఉ. పంతముతో జవాశ్వములు పన్నిన తేరులనెక్కి వాని సా 
ధింతమటన్న పూనిక నధిజ్యశరాసనవాణులైన దు 
ష్యుంతులు వెంటనంటి రయమారగ రొప్పుటలేదు వానికీ 
సంతతవేగ సంచరణచాతురి యెక్కడనుండి వచ్చెనో. 94 


ఆ.వె. అనుపమానవేగజనకవిద్యుత్స9వ 
ర్రితములేమొ వాని తీగకాళు 
లవని నింత నిలువ వందుకే కాబోలు 
మనసు జింక వంటిదనిరి బుధులు. 95 


ఉ. _ జింకనుపట్ట పర్వులిడి చిత్తము లాత్మ వశమ్ము గాక మీ 
నాంకుని కాకలంబొగులు నయ్యలె యెందును జూడ నింక నా 
జింకను స్వీయవాహముగ చేకొని కొండొకదిక్కునేలువా 
శంకెకుదార్చలేక వలయమ్ములు చుట్టు సమస్తదిక్కులన్‌. 96 


శా. శంకాలేశములేక గోటిమొనతో శార్దూలముం జీరి కం 
ఠాంకమైతనరార క్రూర ఫణినాహ్వానించు పంచ (క్రియా 
సంకీర్ణాద్భుతవిశ్వనర్తనకళాశాండుండె సారంగహ 
సాంకుండై నిలువన్‌ సమర్థుడగు సత్యాఢ్యుండు ముమ్మాటికిన్‌. 97 


శతజయంతి (వచురణ 


ఠర్‌ జన 2భఖరామి 


తే.గీ. అమరులందటు ప్రక్క వాద్యములు [మోయ 
నంబముందాడు సారంగహస్తు సాంధ్య 
లాసలీలా విలాసకైలాసవీథు 


లేణములు చెంగుచెంగున నెగురు పట్లు. 98 


తే.గీ. క్ర మ్మునుదయరక్తిమంజకితమ్ములేమొ 
యెవ్యరును తోలకే జింక లెగసి యెగసి 
యరుణరాగరంజిత పథాంతరములేగు 
నయ్యనూరుడు తోలు రథముల మించి. 99 


బోగముదాని బావి 


తే.గీ. వాని నరయుచు బోవ నామెని బాట 
ప్రక్క పల్లమ్ములో తరువ్రజమునీడ 
పాంథతృష్టాపనోదజీవనపుక్రోవి 
దర్శనీయముు బోగముదాని బావి. 100 


కం. పొదిలెకు తూర్పున నొకమై 
లుదోరమున నంతులేని లోతై జలమొ 
ప్పు దిగుడు బావి యదియు న 
ల్ల దారినేగడు జనములకు చలివనియె. 101 





నాయని సుబ్బారావు 


(పకృతి ఖండము రర 





కవిరాజవిరాజతము. 


కం. 


తే.గీ. 


స్మరశర విద్ధవికారితమానసచంచలాతిగవర్తనులన్‌ 

తరమిడి యీనెలుతీసి యమర్శిన తమ్ములపాకులచిల్కలుగా 
నరులను క్రేలికి చుట్టగనేర్చిననారికి వారకుమారికి దు 

ష్కరమగునే నడబావిని పల్వురకైవెలయింప నిజేచ్చమెయిన్‌. 102 


పదుగురు తొక్కనేర్చడిన ప్రన్నని తిన్నని కాలిబాట య 

మ్మదవతి యంగసౌష్టవము మూట విటాళి యెజుంగు పక్యమై 
పైదిలిన యంతరంగ పరివేదన చైవమెబుంగు సంతతా 

భ్యుదయ పరోపకారరసపూరిత పుష్కరిణీ వినిర్మితిన్‌. 103 


ఆ యజ్ఞాత దయాళుచిత్త యెవరో యాకారమేయట్టిదో 
యాయంశంబిసుమంతయుందెలియరా దాకాశ పంచాంగ ని 

ర్మాయి స్వాముల కామెపేరును గణింపన్‌ రానిదై విస్మృతి 

చ్భాయల్‌ మూయగ మాసి యామెమిగిలెన్‌ చర్చింప బోగమ్ము దై.104 


ఒకరాణికాదు జనపా 

లకు డొక్కరుండుంచుకొన్న లంజయుగా దం 

తకు మంటత్రిభార్యయును కా 

దిక నాయమపేరు చరితకెక్కుట యెట్టుల్‌. 105 


ఐననేమాయె బోగముదాని బావి 

యామెకీర్తిపతాక యందాచమించి 

దప్పిదీఅంగ నమృతమ్ముద్రావిపోవ 

మెని నేరెడు దీవి రూమైనయట్లు. 106 


శతజయంతి (వచురణ 


67 జన భాయి 


నేరేడు చెట్లు 
మానిని.బాటకు రెండు కెలంకుల నంబరపాటన ఖేలనమూర్ధములై 
గాటపు కొమ్మల పందిరిలోని శుకమ్ములు స్వాగతముల్పలుకన్‌ 
మీటిన విచ్చెడు గుబ్బఫలమ్ముల మేదుర నీలమణి ప్రభల 
న్నీటుగ బారులు తీరిచి యూగెడు నేరెడుచెట్లు నివాళులిడున్‌. 107 


కవిరాజవిరాజితము. 
చిరచిరలాడెడు వేసగి ప్రొద్దుల చెమ్మటచిత్తడి నెంతయు తొం 
దరపడి మోరలు వాలిన బండ్లకుదార్చినయెద్దుల మువ్యలుచె 
చ్చెర రవళించు నశేషపతత్రి విచిత్రవివర్త సురంగముగా 
నెరవయి మిన్నులు మాటుచుమూగెడు నేరెడుచెట్లు నివాళులిడున్‌. 108 


తే.గీ. ఆవలియంచున వెలుగులో నమరు పొదిలెం 
దరియు తమి నాగు బండ్లు కొంతతడవాపి 
బాటసారులు నేరెడుపండ్లు తనివి 
దీజ తినిగాని ముందుకు పోరు సాగి. 109 


కం. (శ్రావణ భాద్రపదీయ మ 
హావర్ణాశ్రీ సముల్బణాథ్య ఫలమ్ముల్‌ 
సేవించు నగారోహ 
ప్రావీణ్య నిధుల్‌ సమీర భవసమసత్యుల్‌. 110 


తే.గీ. చిలుక లుడకోలు కొతికి రాల్చిన ఫలమ్ము 
లారగింప తలంపు నయ్య లరయ 
నెంచి రుచి చూచి శబరి యరించు ఫలము 
లారగించెడు. శ్రీరాము నంతవారు. 111 





నాయని సుబ్బారావు 


(కృతి ఖండము 68 





వరిమళ్ళు 
ఉ. నేరెడు దీవి సర్వరమణీయత ముద్దెసలారబర్వెనా 
నూరికి తూర్పు దక్షిణము నుత్తరమున్‌ వరిమళ్ళు శ్యాామశ్ళం 
గారిణులించు పంటచిజుకాల్వలుగా నిరు చెర్వులందు నిం 
డారిన నీరు పాజిగ రసార్ద్వములై నయనోత్సవమ్ముగన్‌. 112 


కం. చెరువులు నిండగవలయున్‌ 
పరాత్సరునికరుణ పొదిలె వరిచేలు నిరం 
తరనరదంబునిషిక్ష 
(ప్రరోహబహుళముగ పెరిగి బండ్లకుపండున్‌. 113 


శా. _ఏనాడభ్యుదయాంతరంగులు జనాభీష్ట[క్రియా నిత్యసం 
ధానోత్సాహులు ధర్మమార్గపథికుల్‌ త్రవ్వించి రీ చెర్వుల 
న్నానాక్లేశములోర్చి శాలిబహుధాన్యశ్రీవిలాసోదయ 
ల్లానేనాడు కృషీవలుల్‌ కడక మాగాణించి రీభూములన్‌. 114 


ఆ.వె. పొదిలె ప్రాగుదీచ్యములనున్న 'మోడలు' 
మళ్ళుతీర్చునాటి మట్టిదిబ్బ 
లం॥(డ్రు కెడ్డుపెట్టునా 'భూమికోట' పా 
డెనయు గోడలందు రేదినిజమొ. 115 


మ. అమలోదార చరితు డూపగ జగత్సాణుండు కేదారఖం 
డములందబ్ధతరంగసుందరముగా నర్తించు నా వెన్నులం 
దమితోత్సాహత (ప్రాణపోషణకళావ్యాపారమై నిండి య 
న్నమయ।బ్రహ్మము (ప్రాణిలోక నయనానందమ్ముగా నూగెడున్‌.116 


శతజయంతి (వచురణ 


69 జున 3 ఖలాము 


ఆకుదోటలు 
తే.గీ. పొదిలె శాలేయముల చందములను మించి 
యచటి తోటలు రాజిల్లు నందు నాకు 
దోటలృువింతయందాలమూట లాకు 
దోటలనగా తములపాకుతోట లెన్న 117 


కం. నర లోకవిటుని మరులన 
నజిమి దివిజవేశ్య తములపాకులతీవన్‌ 
వెరవుగ తనకట్టిన గా 
గమరామడతలందు దాచి గక్కునదెచ్చెన్‌. 118 


తే.గీ. అందుకేనమ్మ యీ యాకు లంతనవక 
మంతజిగియంచు పొదిలెరోయాండ్రు మూడు 
వేళలను తమ్ములమ్ముసేవించునప్పు 
డచ్చరలయందమును కొనియాడుచుందదు. 119 


తే.గీ. పొదిలెకవటాకులది జగది్యది తకీర్తి 
వాని నవకమ్ము లపరోవరకపోల 
ములకు మృగ్య మయ్యాకులు మోదమోద 
పట్టి పిడికిట నిమిడింపవచ్చు. నిజము. 120 


ఆ.వె. నిడుదయవిసమోక నెగడు మాటాకుగా 
సాగు పాము మెలిక నాగవల్లి 
శివసమున్నతాంగశిఖర శేఖరముగా 
పడగ సాచు నాగవనితవోలె. 121 


నాయని నుబ్బారాభు 





(కృతి ఖండము 


ప నప రన పన లప ననన 


చం. 


తే.గీ. 


కం. 


అనవరతమ్ము భోగవతి నాడి తనూద్యుతిమాయ వచ్చి పా 

పనెలత లాకుదోట నడబావులతేలి జ్వలింటత్రు వారి సో 

కున రుచిమీటు తజ్జలము గ్రోలికదా కను నాగవల్లికా 

వినుతదళమ్ము లా కుసుమసేశలతా కమనీయతాదృతిన్‌. 122 


నాగజెముడు 
నాగులకు ప్రియమైన కాణాచి పొదిలె 
చుట్టుపట్టెల్ల పెనుకోటగట్టినట్లు 
తోటలను చేలు మోడలు దొడ్లు గట్లు 
చెరువుకట్టలంతట నాగజెముడు బలిసి. 123 


మట్టలు పడగలుగా పయి 

బుట్టిన క్రొవ్వాడిముండ్లబుడుపులు నాల్కల్‌ 

మిజ్టెడు తలలై పాముల 

కట్టు కదలినట్టు జెముడుకాడలు పొదలున్‌. 124 


ఒకడును చేయివేయుటకు నోడు మహానిశితాగ్రనిత్యకం 

టకవతిమయైన యాజెముడు టక్కరి యెంతటి బెక్కులాడి తే 

పకు ములుసందులన్‌ పసుపుపచ్చనిపూవులు పూయ హర్షకం 
టకకలితాంగులౌదురు జనమ్ములు దూరమునుండి చూచుచున్‌. 125 


చేనికి నాకు దోటకును చేర్చెడు నధ్వములెల్ల వ్యధ్వము 

ల్లా నిజుప్రక్కలం జెముడు క్రందుకొనంగ చిరానురోధ వి 
జ్ఞానవశమ్మునన్‌ సులువుగా గమియించెదరందు నూరివా 
రానతకుంచితాంగముగ నయ్యయిపట్టుల న(ప్రమత్త్తులై. 126 


శతజయంతి (వచురణ 


71 జన్మభూమి 


ఆ.వె. అంతలావు తారకాసురుండును తెగ 
టాటిపోయె నొకకుమారుచేత 
నణువుకన్న సూక్ష్మమగు నొక్క వింతల 
మారి పురుగు పంతమారంబట్టి. 127 


జీత 


ఆ నాగజెముడిపపుథంతయు నంతరిం 
చిన దది |బదికియుండిన దినాల 
పొదిలె బీదల కన్న పూర్ణ తాంబూల క 
రండవాహ తదీయ రక్తరాగ 
రంజితరుచిపూర్ణరమ్య ఫలమ్ము లి 
ష్టమ్మువచ్చినన్ని కష్టపడికోసి 
మెనూగు ముండ్లు నేర్చార నిసర్దించి 
ములువెట్టి రండుడిప్పలుగజీఅి 


(ప్రాణగొడ్డ మంగిటిముల్లు పరిహరించి 
వీజమయమైనగుజ్ఞు తృప్తిగ భుజించి 
నిండు కడుపుల నెట్టగా పండునోళ్ళ 
(బదుకుదీర్తురు నిత్యపర్వముగ వారు. 128 


నాగులు 


తే.గీ. పుట్టులింగమ్ము పరమార్థ పుంఖిత (ప్ర 
జోధదీ ప్రిమజ్ఞో్యతిర్విభూషణుండు 
పొదిలె నిర్మమునకు నాగభూషణములు 
పనికిమాలినవై తీసి పాఅవేయ. 120. 





నాయని సుబ్బారావు 


(పకృతి ఖండము 72 





తే.గీ. దారముల్‌ తెగి నేలకుజాటు గాలి 
పడగలటు దీర్లపృష్టముల్‌ ముడుగబడి ఫ 
ణాధికాంగమ్ము లల్లలనాడ పోయి 
పడి జెముడుకంపలన్‌ కాడుపడగ నందు. 130 


కం. ఇరుల కొటారము లయో్యో 
వరులన్‌ చెవులైన కనులు పనిసేయమి వం 
కర (గ్రుడ్డి తిరుగులాటల 
జరజర బరబర నినాద సంక్షో భంబై. 131 


భుజంగ ప్రయాతము. 
హరాంగేస్టకేలివిహారావరోధా 
తిరేకవ్యధాసీరదీర్ణాంతరంగాం 
కురద్వి(ప్రయోగ(ప్రగూఢాగ్నికుండ 
స్ఫురజ్ఞ్వాలికా ఫీల పూత్కారితంబై. 132 


భుజంగ(ప్రయాతము. 
అజప్రక్రియాకేక్షయా వ్యధ్వనీన 
ప్రజాళీసదా ప్రాణబాధావహంబై 
సజాతీయ సింహుండ సర్వంకషంబై 
భుజంగాగమాపాయిభోగమ్ము పొల్చున్‌. 133 





శతజయంతి (ప్రచురణ 


73 జన హాయి 


జంగాలు 
తే.గీ. వారుగో నాగభూషణాచారపరులు 
పొదిలెనిమ్మయ్య మహిమాంకవిదితనామ 
సతతసంకీర్త నావేగ శబ్దరురులు 
జంగమయ్యులు భూతిసర్వాంగధరులు. 134 


ఆ.వె. పొదిలె యావుపాలమోజాన రజతాది 
వీడివచ్చు నభవు వెంటనంటి 
ప్రమథగణము వచ్చి ప్రక్కన జంగమ 
పాలెమందు కూడబడెననంగ. 135 


కం. అయ్యలు నిమ్మయ్యలు మ 
ల్లయ్యలు కోటయ్యలును శివయ్యలు కైలా 
సయ్యలు భీమయ్యలు నగ 
రయ్యలు నానా(ప్రకార హరనామాంకుల్‌. 136 


హర మహాదేవ శంకర యాదిభిక్షుక 
హిమశైలజా మనోరమణ యంచు 

పొదిలె నిమ్మయ్యను ముదమారగా పాడు 
కొంచు శంఖము లూదుకొంచు చేతి 


hat 





నాయని సుబ్బారావు 


(పకృతి ఖండము 74 
కనన ననన పనన NN TT aes aaa ease RRR nae 


గంటపైయంచున గదియించి (తిప్పడు 
కట్టిచే చైతన్యకలితమైన 

నాలుక సూతాన(వేలురుద్రాక్ష లో 
యంచంటి త్రుళల్ళెంతలగుచు తిరిగి 


మారుతపథమ్ము సంచితోంకారనాద 

ముఖరిత మొనర్పగా (ప్రొద్దుపొడుపువేళ 

పొదిలె సర్వవీథులు శివాభ్యుదయములుగ 

చంకజోలెలతో వచ్చు జంగములకు. 137 


స్వాగతము. 
తోయజాప్రకరతుంగసువర్హ 
చ్చాయలందు వికసన్మ్ముఖియౌచున్‌ 
వేయిగుప్పిళుల విప్పులతో నా 
ప్యాయతన్‌ పొదిలె స్వాగతమిచ్చున్‌. 138 


శా.  శ్రీపన్నాయని వంశహారతరళ శ్రీమంగళా మంగళా 
వాపార్థాంగక నిర్మమేశ్వర దయావాల్లభ్య వాల్లభ్యశో 
భావశ్యత్సకలార్థిపేవక మనఃప్రహ్లాద ప్రహ్లాద ర 
క్షాపర్యుత్పుక భీమమోహన నృవ ంచాసాహ్యయ శ్రీపదా. 139 


శతజయంతి (వచురణ 


75 జన 2భరాయె 


కం. పొదిలెక్షేత్రవివర్దన 
బదరీబహుగుల్మినీ సువక్యఫలరసా 
స్యదనక్రియావినూతన 
బదరీనారాయణ (ప్రభావన్మూ ర్రీ 140 


మాలిని.అతితరచతురవ్యాహారసద్యఃప్రపంచా 
అతిశితమతిసువ్యాఖ్యాతసంక్షిష్టబంధా 
వితరణగుణసంపద్విస్తుతాతిథ్యసీమా 
పతృసతిసుతబంధుకీతిభావాభిరామా 141 


నాయని సుబ్బారాయ క 

వీయమ్మీ జన్మభూమి నిది వ్రతినవశో 

ఖాయత్త వర్ణనా (ప్ర 

ఖాకయుక్త పదము (ప్రకృతిఖండము వెలయున్‌. 142 





నాయని నుబ్బారావు 


తటాకఖుండము 76 





బొ 


తటాకఖండము 


శ్రీ మందిరాయితోర 

సీమాంచితమూరర్తి పదకుశేశయమధువూ 

ర్లామోదితహృదయతటా 

కా మద్దితదురితకంటకా నరసింహా. 1 


నామవిచారణ 


ఈనాటిదా నిర్మమేశాన గోక్షీర 
మమతా ప్రపంచ నిర్మాణ ధరణి 

పొదిలె యీనాటిదా పొదిలెమ్మప్రతిపదో 
తృన్నవాత్సల్య సంక్షిన్నరజము 

భక్తరక్షా వేగపాదాహతిని బోడు 
మొనచిట్లినటయ్యు మొక్కవోని 

పొదిలెకొండను నిల్చు సదయుండు నరసింహు 
నిర్నిదమహిమ పండిన పొలము్ము 


మధ్యనున్న ఛక్రితమహాశ్శమ్ముతోడ 

పరమగంభీకే మాపెద్దచెరువునీర 

మింకి రసరాజధానిమై యెసగునేల 

పొదిలె యీ నాటిదా నిత్యపదముగాక. 2 


SWIPE PII తానా aa aaa aoa న న పప 
శతజయంతి (వచురణ 


ర జన [తపడు 


తే.గీ. తొలియుగమ్మున శివపురి మలియుగమ్ము 
నందు గణపాలపురము మూడవుయుగమ్ము 
నను హలాయుధపురమయి తనరెనెద్ది 
కలియుగమ్మున పొదిలెయె క్రాలునద్ది. 3 


తే.గీ. కలియుగాదిని నిమ్మువ్వంగరుణ నేలు 
భవు జూట నిర్గత భవ్యశక్తి 
పొదితెయమ్మ పేరట నది పొదలెనంట 
పొదిలెముందొ ముందో లేక పొదిలెయమ్మ. 4 


ఉ. ఇమ్మహి దానిపే ర్పొదిలెయేయని సిద్ధము సర్వకాల భే 
దమ్ముల నంచు నవ్యకవితామహనీయత తెన్లుగుండెలన్‌ 
ఊమ్మెలు పేర్చుకోగనిన పింగళిసూరన 'నిర్మమాపురా 
ణమ్ము' న చెప్పినాడని వినంబడు నాకృతి యేమియెనదో. ర్‌ 


ఉ. అచ్యుతదేవుకాలమున నాకృతి యాకృతిగాంచి నిర్మమే 
(దు చ్యకథాగుళుచ్చవినిరూఢపరీమళబంధమై యని 
ర్యాచ్యమహాకవిత్వమధు వైభవయుగ్రికపదీప్రబంధమై 
విచ్యుతమయ్యనా తెనుగువీథిని కాలమరుద్విధూతమై. 6 


శక 


సాళువవంశాబ్ధిశశి నరసింహరా 
యలచేత కృష్ణరాట్తిలకుచేత 

నచ్యుతదేవరాయలచేత వరుసగా 
మూవురు వసుధాధిభువులచేత 


నాయని సుబ్బారావు 





తటాకఖిండము 78 





తే.గీ. 


కం. 


తాఖిచౌకట్లు నందలమును పచ్చల 
కడియాలు మొదలైన గణ్యమాన 

బహుమానములుగొన్న మహనీయు డెల్లమ 
రాజింటి కొండమరాజా పొదిలె 


సీమస్థలకరణ మ్మభిరామకీర్తి 

రతుడు పింగళి సూరపరాజ విరచి 

తమ్మయిన నిర్మమాపురాణమ్ము. ట్రీతి 

నంకితమ్మందెనట వాజ్య్మయాభిమతుడు. 7 


అచ్యుతావనీనాథు నిర్వ్యాకాజకరుణ 

పెల్లుబికి తొండమారయగుళ్ళకు ప్రతి 

నామమైనట్టి కంభముసీమ స్థలక 

రణెకవుమిరాసిగూడ పొందెనట యతడు. 8 


'రంగుగ"' పద్యమందు కవిరాణ్నెలయ 'మ్మిట' నన్నమాటకున్‌ 

సంగతి పూంగినాడగుట సంగతమేగద వారలిర్వురున్‌ 

సంగడికాండ్రు గావుటయు సంభవమేగద నిర్మమేశ్వరా 
సంగనిరంశభక్ష్యమృతసారనిష్నిక్షవివిక్షచిత్తు లై. 9 


'పృథులాకాశీ సేతు 

ప్రథ' యను సూరన్న పద్యబంధములో సం 

కధితమట పొదిలె మతియా 

'పృథుల' యను పదమ్ము పొదిలతె కెటుసంగతమా. 10 


శతజయంతి (ప్రచురణ 


79 జన భూమి 


ఆ.వె. సంస్కృతమ్మునకును సరితెన్లుఫేతయో 
తెన్గునకును సంస్కృతీకరణమొ 
కన్ననేలయెట్లు కాంచనమ్మె పొదిలె 
మయొననేమి పృథులయైననేమి. 11 


చం. అతులితయోగమాసుకృత మారయ నెట్టిదొ యందునుండు జీ 
వతతికి ప్రాణముల్‌ తొజగువట్టున కాశికనెట్టు లట్టుల 
ద్భుతముగ దక్షిణ శ్రవణమున్‌ పయికుండెడునంట తారకా 
పతిముకుటాంకు డూదగ కృపన్‌ భవతారకమం[తరాజమున్‌. 12 


తే.గీ. అచట నిర్యాణమును చెందునట్టి వారి 
కేరికేనియు దహనసంస్కారవేళ 
వలదు సర్వసామాన్యకపాలమోక్ష 
మీశతారకమంత్రోపదేశమహిమ. 13 
కాళీబుగ్గ 
ద్వి. అట కాశికాపురి నలరు గంగమ్మ 
కిట నీ పొదిలెయన్న నెంతసంబరమొ 
నిరతి నంతర్యాహానిగ పాముతెంచి 
శిరసెత్తై నిచట కాశీబుగయగుచు. 14 


శా. కాళీసామ్యము నొందదే పొదిలె లోక ప్రస్తుతమై మహా 
వైశాఖ్‌న్‌ కడువింతతామరలదొరై 3 తన్నిమజ్ఞ్జన్మను 
ష్యాశేషాఘ నిబర్హణాచ్చసలిల వ్యాకోచ సంరంభతన్‌ 
కాశీబుగ్గ మహాప్రవాహమయి పొంగన్‌ గ్రామపశ్చాద్దిశన్‌. 15 





నాయని నుబ్బారావు 





తటాకఖండయు 80 


ఆ.వె. నిలువయున్ననైన కలకబాజదు కంపు 
గొట్టదేమి పురుగుపట్టదేమి 
పానయోగ్య మట్టి యానీరు జాహ్నవీ 
సలిలమగుట కేమిసందియమ్ము. 16 


తరల. అరటి తోటలు నిమ్మతోటలు నాకుతోటల తోడ న 
చ్చెరువుగొల్పెడు కందతోటలు చేమతోటలతో నిరం 
తర వమదసధార బుగ్గయు తారసిల్లిన మేర నా 
ధరణి నిక్కె వినూత్నజీవనతా మహోదయ రంగమై. 17 


తే.గీ. కాలవశమున నవియు సికస్తుగాగ 
వెసఖరాపాడి మామిడి విత్తనము 
తెచ్చి సహకారవన మొండు తీర్చెనచట 
పొదిలె స్థలకరణమ్ము (ప్రభుత కీర్తి. 18 


తే.గీ. ప్రథితు డెల్లమరాజాన్వవాయతిలకు 
డాత డన్నపరాజనామాంకితుండు 
తరుణమాకందవన సుసంతాన ధర్మ 
సుప్రతిష్టామహాపుణ్యశోభితుండు. 19 


ద్వి. ఆ వదాన్యునకు దీటైన ధర్మోప 
జీవీ చింతలపాటి చెన్నమరాజా 
ఆయనవనమున కట నుత్తరమున 
వేయించె తాను మావిడితోపాొకండు. 20 


శతజయంతి (ప్రచురణ 


81 జన [భూబి 


కం. మరికొందలఖజు భూతదయా 
పరాయణులు తీర్చిరచట ప్రకృతిరమా వి 
స్తరసాందర్యకళాభా 
స్యరమ్ముగా నెన్నియో రసాలవనమ్ముల్‌. 21 


కం. ఇటు కాశిబుగ్గ పెదచె 
ర్యటువైపానడిమినేల యాలెంటి సము 
త్కటసారసారవన్మ 
త్కట మట వనలక్ష్మి గజ్జెకట్టుట యరుదే. 22 


"పెద్దచెరువు 


ఆ.వె. ఊరిదేవమూలంజేరిన సహలోక 
పాలు పొత్తుగోరి పశ్చిమమున 
వెలయు వరుణదేవు కొలువుగా కది వట్టి 
చెరువె పొదిలె సపెద్దచెజబువు చూడ. 23 


ఆ.వె. ఎండకెండియెండి బెండైన దేహమ్ము 
చలువలీను చెరువు సారమందు 
సంతరించుకొనగ సార మడ్డమ్ముగా 
చేరబడ్డగుట్ట చెరువుకట్ట. 24 





నాయని సుబ్బారావు 


తటాకఖండఢయము 82 





శా. రంగత్తుంగతరంగసంహతులరారాపిళ్ళు నిత్యము స 
ర్వాంగీణమ్ముగ సంభరించియును చింతాకంతయున్‌ శీర్ణతా 
భంగంబొందనికట్ట యంతచెరువున్‌ బంధించి నిల్పున్‌, స్వకీ 
యాంగస్టభ్రమనిర్లమక్రమజలవ్యాప్తిక్రియాదక్ష మై. 25 


తే.గీ. ఉద్ది మకరాలయమునకు పెద్దచెరువు 
దర్పముగ రెండుతూములు దాని కందు 
నుత్తరపు తూము.దీయించి యోగ్యుడొకడు 
బుజ్బతూమేర్ప్చజచెనంట పుణ్యరాశి. 26 


తే.గీ. దక్షిణపు తూము గంభీరతావిభూతి 
మకరముల కున్మిపట్టన్న మాటపడియె 
నొక్కపరి పుష్పధన్వునిటెక్కె మొక్క 
సానికై యూరిలోన సాక్షాత్కరించి. 27 


ఉ. ఉల్లముతీటమీణి యెవరో విరహాతురవారనారి యే 
పల్లవరాజదుర్లభుని వశ్యునిగా నానరింపనెంచియో 
తొల్లియొకస్ట్రు దక్షిణపుతూము శిలాస్థలి నూతి నేర్చున 
ర్తిల్లగ లంజమందు సవరించినదంట తదేకచిత్తమొ. 28 


తరువోజ.ఆ మందుసోకున నంగజతాప 
మావహిల్లగ నా విటాగ్రోసరుండు 
వ్యామోహవివశుడై పరుగునవచ్చి 
భామ మంచముమైని వాలెనోయేమొ 


శతజయంతి ([వచురణ 


83 జన భాయి 


ఆ మందు నూటిన యాతూముబండ 
నత్తమిల్లిన యొక్కయంబేదమొసలి 
వ్యామోహవివశయె పరుగునపోయి 
భామమంచము[కింద పవలించెనంట. 29 


అలుగులు 


కం. అలుగులు రెండా చెరువుకు 
గల వుత్తర దక్షిణముల కాలములన్‌ తె 
పలు తెరల పొారలబడు త 
జ్ఞలోచ్చ్వసన వీచికాప్రసారాస్యమ్ముల్‌. 30 


తే.గీ. మెరక గీర్వాణమైన యుత్తరపుటలుగు 
వెడలి తానెప్పుడోగాని మిడిసిపడదు 
వరవకట్టచే నియమిత వాఃప్రవాహ 
మగుచు నూరికి దూరమై హరువుసూపు. 31 


ఆ.వె. దక్షిణంపుటల్లు తా తెల్గుమీజిన 
ఠవర చెరువు నిండుటయె తడవుగ 
దుడుకుకొడుకులేచి దురుసుగానూరి మ 
యమున తాండవించునట్లు శేగు. 32 


నాయని నుబ్బారాభు 


తటాకఖిండము 84 


మహాప్రగ్గర. 
అతిమాత్రాకారుడౌ నయ్యలుగుకొడుకు వా డాగడీ డాత్తవేగో 
ద్గతి భూమిం జీల్చుకొంచుంగడక మెఅసి ప్రాగ్గామిమై వక్రమార్గో 
ద్ధతి నూరే రెండుగా నుత్తరము పజిచి యంతన్‌ పునఃప్రాగ్గతుండై 
వితతాభీల హ్రదమ్ముల్‌ పిరిగొన నుజుకున్‌ పేర్కొనన్‌ తోళ్ళవాగై. 33 


ఆ.వె. ఎవ్యశేని నీ కిదేమి పేరని నవ్వ 
నడుగుగానవచ్చు నమలజలము 
లల్లు నల్లిపూల మొల్లంపు నవ్వుల 
తుఅగలించు పెద్దచెరువు బిడ్డ, 34 


ఆ.వె. ఎంతవాన కురిసెనేమి నిండద యూరి 
వారు వచ్చి కట్టపైని తద్ది 
నమ్ము ముంగమూరి యమ్మహాజనులకు 
పెట్టినంతనిండు పెద్దచెరువు. చెక్‌ 


ముంగమూరి మహాజనులు 
కం. వారొక విప్ర కుటుంబము 
వా రందటు ముంగమూరి వాసులు దూరా 


భారమన కదేపనిగా 
నూరూరేగుదురు భోజనోత్సాహమతుల్‌. 36 


శతజయంతి /[వచురణ 


85 జన 2ఖరామి 


మత్తకోకిల. తల్లిదండ్రి కుమారకుల్‌ దుహితల్‌ జననీజన మల్లురున్‌ 
పిల్ల జెల్లయుగూడి కన్నులవిందుగా పదునల్వు శే 


ae) ళా 


పల్లెనే శుభకార్యమైనను పాటుతెంతురు వేగ వా 


ధా 


రల్లెవీడినయమ్ములట్టుల నామడల్‌ గన నడ్లులై. 37 


తరల. పిలువలేదనుమాట యేయెడ పెట్టుకోని యమాయికుల్‌ 
తెలియుటే మతి పిల్చుజై యరుదెంతు రుత్సుకమూర్తులై 
కలిగినట్టి కుటుంవి వారిని కాదనం డతిన్రీతితో 
పిలుచు నాప్తుల కెట్లటుల్‌ తినబెట్టు సాదరబుద్ధియె. 38 


మ. అది యానాటి గృహస్థజీవితము సొంపా పల్లెటూళ్ళం దురా 
సదుడు న్నూటికి కోటి కేయొకరుడో సంపన్నులం దాతృతా 
విదితోత్సాహము వారి నెంతకయినం [జ్రేరించు నభ్యాగతుల్‌ 
ముదితాంతఃకరణమ్ముల న్మఅలుటే పోరాని కర్తవ్యమై. 39 


శా. ఏదోయూ రటనెవ్యరోకలగృహ స్టే కార్యమో తీర్చు వా 
ర్తాదీపద్యుతి ముంగమూరి పొలిమేరల్‌ ప్రాకగా భోజనే 
చ్చాదుర్దాంతులు తన్మహాజను లవశ్యంభావిమయై పేర్చుక 
ర్మాదేశమ్మున మంటకున్‌ మిడుతల ట్లాయూరికై లేవగన్‌. 40 


ఉ. వారక యూళ్ళుపోవలసి వారము వర్ష్యము గానమిన్‌ బయల్‌ 
దేరెడువేళ శ్రీవిభు మదిన్‌ క్షణకాలము పట్టుకొల్పు టా 
చారము తండ్రికిన్‌ తమకు స్యస్తిసుఖమ్ములుగోరి కాని యీ 
సారి యదేమొకో హృదయసంగతరూపుడుకాడు దేవుడున్‌. 41 


నాయని సుబ్బారావు 





తటాకఖండము 86 





శా. ఏవోనీడలు లీలగా కదలిన బ్లేవోవికారమ్ములన్‌ 
లేవందీసినటుల్‌ పితాళ్లెదురుగా నిల్చున్న యట్టుల్‌ మనో 
భావం బూగిసలాడ నప్రతిభుడై పాటుండు విభ్రాంతిమ 
జీవుం డమ్మెయి వెన్క కొక్కడుగు వేసెన్నిష్కింయారంభుడై. 42 


శా. ఏమయ్యా యిది యేమి యాగడము నీకేమయ్యు నిజ్లైనచో 
మేమింకన్‌తినినట్టు లే కదలు స్వామీ యన్న యర్థాంగితో 
నేమీలేదని మభ్యపెట్టి పదవే యిల్లాల యాశాంతమై 
సోమించు నృనయీప్రయాణము కవిస్తుత్యప్రభావాఢ్య మై. 43 


మ. అని సాగెన్‌ పతిముందు కాయనకు జోడైసాగె తతృత్ని త 
కిన వారందటు గున్న యేనుగులమాడ్కి న్మాంసలాంగమ్ము లొ 
య్యన సారించుచు సారెసారెకును పప్పన్నంపుసంతోష మా 
ననసీమల్‌ వెలిగింప వారి వెనువెంటన్‌ సాగి రొక్కుమ్మడిన్‌. 44 


ఉ. నిన్నటి యెండసోసికొని నిప్పులు గ్రక్కెడునేల చల్లనా 
పున్నెముపుట్ట దేమి పడిపోయెనా రోహిణికార్తెసూర్యుడు 
త్పన్నుడు తూర్చుకొండకొనమై నపుడే యెజచింత నిప్పులం 
బన్నినముద్ద యానడచువారలవెన్నులు చుజ్జుచుఖ్దినన్‌. 45 


ఉ. వీపులు పెట్లగొట్టు నడివేసగి యెండకు సైచి పశ్చిమ 
మ్మైపయనించి నట్టనడుమైన యహస్సున వారుపోయినా 
రా పలెటూరు వచ్చిపడిరయ్య మహాజను లన్నవార్తకున్‌ 
లోపల పెండ్లికార్యములలో పడియున్న గృహాధినేతయున్‌. 46 





శతజయంతి (వచురణ 


87 జన్తుఖామి 


మ. అనుమోదమెసలార వారికెదురై యాహ్వానమర్యాద చ 
య్య్యనచెల్లించెను వారు నధ్యగభరాయాసమ్మువో నొక్క గం 
తున స్నానాదికము ల్ముగించుకొని బంతుల్లీజి కూర్చుండి రా 
యనయే వడ్డనసేయగా నతిథిమర్యాదాసమాచారుడై. 47 


రైక 


ఇది (క్రొత్తకందుల యుదిరిబంగరువన్నె 
తళుకులుతులకించుమొలక పప్పు 

వరియన్నమిద్ది మాచెరువు(కిందిపాలాన 
నీరార పండిన నిరుటిపంట 

ఇది యప్పటపు వెన్న లెప్పటికప్పుడే 
కరగించి పోసిన మెరుగునెయ్యి 

మోటబావుల క్రిందితోటలుగాయ చే 
కూరిన వంకాయకూర యిది 


కాలమునబెట్టు పక్కురకాల వరుగు 

లొప్పజేసిన దిది పప్పు దప్పళమ్ము 

కొసరివేయించుకొను కోర్కి గునిసియాడు 

మేటి వ్యంజన మిది కొయ్యతోటకూర. 48 


తే.గీ. కొంచె మికకొంచె మింకనుకొంచె మంచు 
కొసరి కొసరి వడ్డింప నా గుణనిధాను 
డీ భవమ్మున కిక నిద్దియే యటన్న 
కకుుటితి వార లాబూతిగా భుజించి. 49 





నాయని సుబ్బారావు 


తటాకఖండము 88 


(| 





ఆ.వె. పాలు దాలిపాొయ్యి పై జాము మటజిగంగ 
గాచి తోడుపెట్టగలుగు కుంకు 
మంపుపువ్వువన్నె మవ్వంపు నెల్లూరి 
కీము పరుగువాయతో ముగించి. 50 


ఊఉ. వాలిచి భోజనశ్రమమువాయగ మేనులొకింత ప్రొద్దు కై 
వ్రాలినవేళ నింటికిని పైనముకట్టు తలంపు లేపగా 
కాలముచాల దేమిగతి కాలకృతుం డపరాబ్ధి[గ్రుంకులో 
కాలిడ నూరిలోననుచు కాలనిమూథులు వారు కుందగన్‌. 51 


ఆ.వె. ఆ కుటుంబమందు నాఖరువాడు చ 
లాకి ముక్కునం బులాకియైన 
పొట్టివడుగు తిన్న బూరెల గారెల 
బూరటిల్లుపొట్ట పుడుకుకొంచు. 52 


ఆ.వె. పొట్ట పెరిగి పెరిగి వొదిలెచెర్వాచున్న 
దనియె నాననమున హాస్యమొలుక 
నదియు నెట్టిశుతియొ యారాశ్రి పొదిలెలో 
పండనెంచి వారు పయనమైరి. 53 


శన 


తోబుట్టువగ్నిందుత్తుమురుగాదిగ(ద్రావి 
తద్యోగజనితమ్ము ధరణినూడ్చి 

నిజ జనిస్థానమ్మునీరు సాంతముపీల్చి 
రసజనిస్థాన మాకసము (మింగి 


శతజయంతి (ప్రచురణ 


89 జన [భూమి 


పంచమహాభూతపరిణాహములమేర 
లన్నియుదానమయై యవఘళించి 

సివమెత్తియూగు వృక్షవికారశిఖరసం 
విదితజటాచ్చటాభఖీలమగుచు 


కారెవచ్చినదాది పిక్కటిలిమండు 

చండభాస్కర కరసహప్రప్రభూత 

చండిమలు పోసికొని యుబ్బి శక్తిమెిజయు 

ప్రళయమారుతరయ మహాభయదవేగి. 54 


మాలిని. కదలి చరమకాష్థాగర్భసంభూత వాత్యా 
రుదము ప్రళభయకాలవ్యూహసంధానితమై 
గదిమి తణిమి [వాణ[గంధు లూటాడగా న 
ప్పొదిలె చెరువు గర్భమ్మున్వడిం జేర్చెవారిన్‌. 5్‌5్‌ 


తే.గీ. ఖరకర మహాగ్ని కీలల క్రాగిక్రాగి 
యంతటను నెజ్టెలనెడునో ళ్లావులింప 
(బహ్మదివసావసాననిర్యర్షజగతి 
చప్పువలె నున్న దాపొద్దచెరువుకడుపు. 56 


తే.గీ. అదియు భీతావహమ్మయి యంతరంగ 
మేర్చగా నెట్టులో తమాయించుకొంచు 
కట్టదాటినయంతనే కలదు పొదిలె 
కలదు ప్రొద్దింకనని వారు తలచులోన. 57 





నాయని నుబ్బారాన్రు 


తటాకళుండము 90 





కం. యమమూర్తి పశ్చిమాలా 
సమవేత మొక వినీలజలధరఖండ 
మ్మమిత భయానకముగ వి 
క్రమించి రాకాసినోటి గంగాళమ్మై. 58 


కం. పడలాగికొనియె వడవడ 
వడకు ముసలివగ్గు లోకబాంధవు6 దనలో 
తడబడి వెడవెడ ప్రాణము 
లెడల సెగలు పొగలుగా ననేకముఖములన్‌. 59 


చం. సెగలను సంజరేకలు విశీర్ణములై చెడిపోయె నంతలో 
పొగలను గాఢసంతమసపుంజము లొక్కటరేగి మూగి వె 
న్దగిలి నితాంతవాగసముదగ్రములై హరిదంతవీథులన్‌ 
వగలెనయించుచున్‌ తటిమి వాని సమాంతము (మింగివేయగన్‌. 60 


కం. కటిమొయిలు జమునిదౌ వం 
కరతిరిగినకోజ తదియకళ నెల యది య 
క్కజ కేమి వచ్చు వారికి 
చెరువున్‌ వడిదాటి సొదిలెం జేరెడు పనికై. 61 


తరువోజ. 
మిట్టపల్లముల సమ్మి(శ్రమార్గములు 
మృత్యుదేవత మిటుమిటు చూచినట్లు 
దట్టపుంజీకట్ల తండముల్లప్పి 
తల తోక యిదియను దర్శనమ్మేది 


BPI ENN? NE INP SD యయ పుల 
శతజయంతి (ప్రభురణ 


౮] జన పొయి 


కట్టమై జెముడులో కాలసరముల 
కస్సుబుస్సులు మదిగగ్గోలు వెట్ట 
నట్టిట్టు పోరాక యటనుండలేక 
ననయమ్ము వెతగుంది యాదైవహతులు. 62 


కం. ఎండిన దుగ్గాంబునిధిన్‌ 
పండని విష్టువగు శేషపాన్సన గొడుగుం 
బండ పజమన దచ్చట 
నుండ తదీయాశ్రయమ్ముు నొందు తలంమై. 63 


ఉ. పిండిత దీనతా చరమవీధుల నీ పజమెన బండలో 
నుండెడు దేవతా మము దయోదధివై కడతేర్చుమంచు వా 
ర్పండిరి దానిపై గమనభారము జెప్పల మీది కెక్క న 
బృండయు పశ్చిమంపు జలభాండపు మిత్తికి పెగసేసెనో. 64 


కం. అడుగూడినట్టులై యది 
పడమట నెచ్చటనొ కుంభపాతముగా "బన్‌ 
జడివానగురిసె నయ్యుర 
వడికిన్‌ కంభాలపాటి వా గుబ్బినదై. 65 


ప్రగ్ధర. భీమంజై వేయినాగుల్‌ విడివడి పడగల్విప్పి పూత్కారరుంరూ 
రోమంథమొ్మప్ప నాల్కల్‌ రుసరుసలడరన్‌ కోయుచున్‌ పర్వి నట్లు 
ద్దామాప్యోదగ్రభంగిన్‌ తరగలు విరియం దర్పదుర్వార వేగ 
శ్రీమించన్వచ్చివాగచ్చెరువువరవ నిశ్శేషమై నింపె దానిన్‌. రర 





నాయని సుబ్బారావు 


తటాకఖండము 92 





తే.గీ. ఆదమజచి నిద్రాము[దితాక్షులైన 
ముంగమూరి మహాజనుల్‌ పొంగిపారలు 
బండదయ్యముు వికటకృవాపయోధి 
నడగి దీర్లనిద్రా ముద్రితాంగులైరి. 67 


తే.గీ. అయ్యకాలాగత ప్రవాహమ్మువలన 
పొంగిన తటాకమునుగాంచి పొది లెజనులు 
పొంగికేగాని యయ్యది ముంగమూరి 
యగతికుల పోకడకు మూలమౌటెజుగరు. 68 


కం. ఎండల కాలపు చెరువుకు 
నిండినతనమెంత"ేపు నిండినయల్లే 
నిండి మజియెండి యామై 
నిండద జడి దంచికొట్టనీ యెంతేనిన్‌. 69 


తే.గీ. పొలముల నీరుచాలక పొదిలెజనులు 
పొక్కి రయ్యూరిపెద్దకు నొక్క రేయి 
జలముపాలైన యమ్మహాజనుల పెద్ద 
దీనవదనమ్ముతో కలలోన తోచి. 70 


ఉ. ఇట్టలమైన భోజనపుటిచ్చ సదాతిరుగాడు మమ్ములన్‌ 
పొట్టను “పెట్టుకొన్న యఘముంగనె పుణ్యమతీ తటాక మి 
ప్పట్టున సర్వనాశనము పాల్చడివంశము మాకు పిండముల్‌ 
పెట్టెడు వారులేక దురపిల్లెదమిట్లు దయామతీ యనెన్‌. 71 


శతజయంతి (వపచురణ 


93 జూన [భూమి 


తే.గీ. ఆ దయామతి వినిపించు నా విషాద 
గాథ కెల్లర హృత్తటాకము్ములందు 
సమితకరుణారస(ప్రవాహములు పొంగ 
నలుగులైపాఆ తన్నయనాంచలములు. 72 


తే.గీ. అదిమొదలు ముంగమూరి మహాజనులకు 
పొదిలెజను లాబ్దికములు పెట్టుదురు వారి 
కక్షయానందలోకసొఖ్యములు కోరి 
తత్తటాకజలాపూర్ణదశను కోరి. 73 


కం. ఇది బెద్దచెరువుకథ య 
ప్పాదిలె యవాచీనరమ్యభూమీస్థలి ను 
న్నది చిన్న చెరువు ప్రమద 
ప్రదాంబుసంభార నేత్రపర్యాకృతియి. 74 


చం. ఉరుతరవారి పెద్దచెరు వుత్మటసంభ్రమదూర్శి నిత్యసౌ 
మ్యరుచిరవారి చిన్నచెరు వంకురసంచలదల్చవీచి య 
చ్చెరువుల సోదరీప్రణయజీవన భావన లేమిసెప్ప న 
వ్వరిమడులందునన్‌ కలసిపాఖు నభేదగతిన్‌ తదంబువుల్‌. 75 


చం. కుతకుతలాడి తీక్‌ష్ట కరుకోల్తల సత్వము నీరుకాఅగా 
పుతపుతపోవు నగ్గగనభూతము ధారుణి గుంచితాంగమై 
చతికిలబడ్డదో చెరువు సంభృత నిర్మలి నాత్మశంబర 
(ప్రతిఫల దంబరంబగుచు భాసిలు నద్దపు వళ్ళ చందమై. 76 





నాయని నుబ్బారావు 


తటాకఖండయము 94 





ఆ.వె. నేలనావరించి నిప్పునులోనుంచి 
గాలిమంచి నింగి గానిపించి 
వివిధజంతు వితతింబెంచు జలాశయ 
మ్మరయ నొక ప్రపంచమగుచు మించు. 77 


ఆ.వె. విష్ణుపదము వీడి వృషకేతు తలనాడి 
త్రభవనమ్ములందు తిరిగితిరిగి 
విసిగి యిచటజేరె విశ్రాంతికై గంగ 
యన్నరీతినొప్పు చిన్న చెరువు. 78 


మ. అసలే నల్లనినల్పు దానిపయి బృందారణ్యమందెస్తు సూ 
ర్యసుతాగాహనల న్మజింత నలుపై యానల్పుక్షాళింప వ 
చ్చి సుధాస్యచ్చజలమ్ము పొంత విడిసెన్‌ శ్రీవేణుగోపాలబా 
లసదానందము కాక చిన్నచెరువేలా (ప్రక్కలో స్వామికిన్‌. 79 


శా. వాలాయమ్ముగ నర్ధరాత్రముల సేవాసక్తి శ్రీవేణుగో 
పాలస్వామిని కొల్యవచ్చు దివిషత్యాలుండు మందాకినీ 
కేభీనిత్యపవిత్రుశయ్యు ననురక్తిన్‌ తజ్జలమ్మాడకే 
కాలూదండటె దేవళమ్మున తటాకశ్రీ మహత్తెట్టిదో. 80 


వేణుగోపాల స్వామి 
ఆ.వె. గోపికాకియుండు గోపాలదేవుండు 
వెల సనెచట మున్నెవెలసె నచట 
క్షోణిజాకప్రియుండు కోదండరాముండు 
పంక్తికంధరాసుభంజనుండు. 81 


శతజయంతి (ప్రభురణ 


95 జన భాయి 


కం. (తేతాయుగమ్మునన్‌ సీ 
తాతృప్తుడు ద్యాపరమ్ముతటి వ్రజనారీ 
పీతుండు పొదిలెయందున 
నీతీరున ముందువెనుక లేర్పడియె బలే. 82 


ఉ.  ఇమ్ముగ కోవెలన్‌ రఘుకులేంద్రునకున్‌ భవతారకాఢ్యకతే 
జమ్మున కెవ్య రెప్పుడు పొసంగగజేసిరొ దాని నామరూ 
పమ్ములు లేవు తత్‌స్మృతిలవమ్మును లేదు జనమ్ములందు లు 
ప్రమ్మగు స్వామి విగ్రహము భావన యొక్కటిదక్క నక్కటా. 83 


మ. ఘన సుశ్యామలవర్ణ సుందరతనూ కాంతిప్రసాదమ్ము లో 
చనవాత్రమ్ముల నార్తితప్తజనతా చార్చిక్య కారుణ్యచం 
దనమున్‌ వామభుజా[గ్రవిస్పురిత కోదండమ్ము నౌ శిల్చక 
ల్పనమామూర్తి యటన్నభావము జనస్వాంతమ్ములం దేచెడున్‌. 84 


కం. మిక్కిలి చక్కని దనియెద 
రక్కోసలుప్రతిమ దాని యడియాల మ్మే 
చక్కి గన మెచట పాతిరొ 
యక్కట పొదిలె దురదృష్ట మనివార్య మై. 85 


మ. బహుభార్యాత్వవిలాసలాలసకళా వ్యాసంగులై దేవతల్‌ 
బహుభఖామాబలవత్కర(గ్రహణతృప్యత్కాములై దానవుల్‌ 
మహనీయమ్మగు మానవత్యగుణధామ మ్మేకపత్నీన్రత 
స్పృహ నేపారిన స్వామికిం బదుకుతెర్వే బండలైపోయెనా. 86 





నాయని నుబ్బారావు 


తపాకఖిండము 96 





తేతాయుగమునాటి దృప్తకోదండమ్ము 
పొగరు సాంతమ్ముగా పుచ్చిపోయి 
పసినాటి తాటకాపాటనక్షమమైన 
వింటినేర్చంతయు వీటింబోయి 
కాకాసురుని మూడులోకాలు (క్రిప్ఫు ని 
క్నీకాస్త్ర సంపద చితికిపోయి 
యేడుతాడులనొక్కయేటున ఖండించు 
కాండీరతాశక్తి కాటుపోయి 


eM 


కఠిన రాజనీత్యభిమాన కారణమున 

సీతనారీతి నవనిపాల్సేయు కష్ట 

ధర్మముననేమొకో మతాంతరులచేత 

పొదిలె కుడివీథిలో కోలుపోయె స్వామి. 87 


మ. పరమున్‌ పాయకకొల్చు వీరపవనాపత్యమ్ము తానేమి దు 
ర్థరుడా రామునికన్నస్వామి దురవస్థన్‌ కన్నులన్‌ పచ్చినె 
త్తురులే కోఅగ బెట్టుగుందు నకృతాస్తుండైన యఫిక్తునిన్‌ 
తురకాణ్యమ్మయి కొట్టివాసి రదియేదో కీడటం చజ్జాలై. 88 


ఆ.వె. కొట్టివేసినాము కోదండరామయ్య 
నంచు జొమ్మువిజిచి రజ్ఞుజనులు 
విహితవిశ్వమయుడు బహురూపు డాతండు 
పొదిలెనేమి కొట్టుపోవుటేమి! 89 


PIPPI లలన యం 
శతజయంతి (వభురణ 


9/ జన [భూమి 


కోదండవ[కతాగుణమును తొలగించి 
సమవేణుయష్టిగా సంగ్రహించి 
రత్నకిరీట కార్కశ్యమ్ము దిగమొత్తి 
శబలతామృదులపింఛముగనొత్తి 
మినుకు శిరోరత్నమునకు వాసెనకట్టి 
సిగంగమ్మతావులచెండు వెట్టి 
దండభీషణ రాజదండమ్ముపోబెట్టి 
చెలువైనమునికోల చేతబట్టి 


రొ 


యుభయతారకమై యొప్బు నొడలిరంగు 

పగటు సూపంగ వేణుగోపాలదేవ 

మధురమోహనవేషసంభ్రముడు స్వామి 

పాొదిలె దక్షిఐవీథిలో పొటమరించె. 90 


ద్విపద. కట్టించె లాంగూలగజపతి పతికి 
దిట్టమ్ముగా నొక్క దేవాలయము 
స్వామి సేవావృత్తిసంపత్తింబొదిలె 
సీమవాసుల జన్మ శేషముల్‌ తటుగ. 91 


కం. చం[దకులాభరణుడు యదు 
చం[ద్రము సమ్మోహానాస్త్రసమ వంశీ ని 
పసుం(దస్వనమున కొదిగిరి 
చం(ద్రధ్య్వజూలెల్ల పరవశత్వము పాలై. 92 





నాయని నుబ్బారావు 


తటాకఖండము 98 





heal 


చిలుకవన్నె బెడంగు నిలువుటంగీ మీద 
తమి 'నఖీఖ్‌ 'పూసల దండలూగ 
జాలెంపుసాంపుల జంపుగడ్డము మీద 
పుస్తీల మీసాలు సిస్తునెజప 
కుల్లాయిపెట్టిన కుబుబోడతల మీద 
కుచ్చుపాగారీవి కొప్పరింప 
కెంగేలి 'గిర్గిరా' కిజ్టుకిజ్ణులమీద 
కంఠ నిర్లోషముల్‌ కదనుతొక్క 


తప్ప కల్లానుపాడుచు తల్లులకును 

పిల్లలకు దీవనల్‌ పంచిపెట్టు చెక్కి 

దిగెడు గడపగ నొక్కటే తిరుగుచుండు 

నూరిలో కడుదొడ్డవా డొకపకీరు. 93 


తే.గీ. స్వామి కన్నులబడి వాడు పరమపదము 
జవిరె నెంతటిపుణ్యమో సర్వసముని 
కరుణయెట్టిదో తన్మతాంతరుని యెడల 
నతని గోరీని తనముందె యతుకుకొనియొ. 94 


ఆ.వె. విశ్వజనకుడైన పమరూపున కైన 
వారలెవరు కానివారలెవరు 
నేను నీవు నాది నీ దంచు తెలియమి 
నవనిజనము వాదులాడు నంతె. 95 





శతజయంతి (వచురణ 


99 జూన భామ 


కం. దేవాలయమ్ము గజపతి 
దేవవినిర్మితముం దీర్చిదిద్దిరి భగవ 
త్సేవానుర్తక్తి ముక్తికి 
త్రోవమలుచుకొన్న వెలమదొరలు కృతార్జుల్‌. 96 


౭ 


వెలయించె గోపాలవిభునకు గర్భగృ 
హమ్ము కుమారయాచాహ యుండు 
వెంకటగిరినేత వెలుగోటివంశవి 
లాసి పోలంరాట్కులము్మువాడు 
స్థలకరణమ్ము విశాకాసియె తగిన సా 
హాయ్య సంపత్తి దన్నా దుకొనగ 
నటమీద బంగారు యాచమనాయండు 
భావసందిత గోపబాలకుండు 


విప్పదీయించి తిరిగి కావించె రెండు 
మండపముులు కైవల్యమండలునకు 
నెలమి ననికోట వెంకటాచలవదాన్యు 
డమ్మవారికి తగు విమానమ్ముదీర్చె. 97 


శా. తతాదృ సునమండపద్యయము మక్తాకిచ్చి కట్టింపగా 
బత్తుల్‌ కట్టుచునుండ నందొక డనల్బ్పమై్మైన యాదా యటం 
చతోయమ్ము. దొలంగిపోయెనట సంత్యక్తస్వలాభాంశు డా 
బత్తుఃజడెంతటిబత్తుడో తనకు దేవస్వమ్ము త్యాజ్యస్వ మై. 98 





నాయని సుబ్బారావు 


తరలాకఖిండమయు , 


100 





శా. ఎల్లంరాజు గృహాభిధానుడు రమాహేలావతీనాయకాం 
చల్లోలాత్ము డకిల్చిషుండు పెదకోనంరాజి సేవాచ్యుతిన్‌ 
డిల్లమౌౌ రఘురామభక్తుని ప్రతిష్టించెన్‌ ప్రసన్నాంజనే 
యోల్లాసిన్‌ తగ వేణుగోప భగవ ద్యూ్యథా(గ్రభాగమ్మునన్‌. 


తే.గీ. అయ్య రామయ్యం గృష్టయ్య యందు గనుచు 
మురిసిపోవంగ నంజనీపుత్రకుండు 
వేణుగోపాలదేవ సంవిన్మహస్సు 
చిద్విలాసించుబో చిన్నచెరువు చెంత. 


తాటితోపు 


మ. సితవాఃపూరము చిన్నచెర్వున కవాచీనాశం బ్రత్యంత ప 
ర్వతపాదస్థలిదాక చిక్కదనమొప్పన్‌ యోజనాయామ వి 
స్తృతమై నందన మేమిలెక్కయనురీతిన్నిక్కి భూలోక క 
ల్పతరూద్యానము తాటితోపొకటి చెల్వారున్‌ జన(ప్రార్థ్యమై. 


ఆ.వె. ఎవడు నాజువోసె నెవ్వడు నీర్వోసె 
కంపవెలుగుకోట గట్టి యెవడు 
పశుగణముు బారిబడకుండ నమ్మహ 
తాళవనము నున్నతముగ పెంచె. 


శతజయంతి (వచురణ 


99 


100 


101 


102 


101 జాన భామ 


మ. ఎవరోహో నిరవద్యస్వర్గరచనారేవాకసంవేగతాం 
డవనానందు డనంతతాళపరిషన్మాంగల్యసామాజ్య మి 
య్య్యవనిన్‌ సర్వ్యజనాంతరంగభరితాహాదమ్ముగా నిల్పెత 
చ్చివపాదాంచితకింకిణీకుణుకుణు శ్రీనాదముల్‌ వంద్యముల్‌. 103 


ఆ.వె. వొదిలకొండయొడిని పొదలుప్రత్యంతాదది 
మైన యూరగొండ యస్త్రవిద్య 
మరగి లక్ష్యభేదనిరతి నెడాపెడ 
నాటు నంపగములు తాటిచెట్టు. 104 


మ. అనిలో భీషున కంపశయ్య యది యేమాశ్చర్య మామూరెడె 
త్తుననిర్మించుట యర్జునుండని సముత్తుంగద్రుమాస్తంమ్ముల 
న్నినుపారన్‌ పదివేలభీష్ములకునేనిన్‌ చాలున బ్లేనవా 
ర్థునుడో తీర్చిన యంపశయ్య నిగుడారున్‌ తాటితో పందమై. 105 


చం. మునుపు కవాతుకై పొదిలెభూపుల కాల్యురు కుచ్చుపాగలన్‌ 
తొనకకనిల్చు వైఖరులు తోపగ గాలికితూగియాడు శీ 
ర్షనిభృతపత్రసంతతులు సంతతనిశ్చలకాండపంక్తు లిం 
పొనర నిటారుగా నిలిచియుండు అనల ని తాళభూజముల్‌. 106 


orem 
య 
లా - మట 

త is వీ శ్ర 

ల ఎ ఆ సైస్‌ కం నే ధ్‌ 

~ a ae ఇ! . 


Mr Ce ను 
OS స న 
కం. కుదురులు వేతి పెరిగియు f / న న్య క 
నదిరా యొద్దిక పరస్పరాభిముఖముళ్లే స Bh టు యు 
కదిసి శిరము్ములు మూర్కొను 1. స శ శి Bay 
wR = 
హృదయసఖులరీతి కొన్ని తృణరాజ మ్మ్‌ | 2/107 
మ ౭ 
= ee 
+ వాయు = 





తటాకఖిండము 102 
rrr rss mss LL rss sss srs rs sss sss rss rr. 


కం. మథికొన్ని యొక్కకుదురున 
పెరిగినవయుు నెడమొగము పడమొగముగ వెన్‌ 
తిరిగి నిలంబడు కూర్ములు 
తఖుగగ నెడమైన యన్నదమ్ముల మాడ్కిన్‌. 108 


మ. ఒకజన్మాంతరవాసనాఫలితమేమో మొక్కలోవంగి భూ 
మికి చేరంబడి సాగి నిక్కునటమకై మిన్నేది యన్నట్లుగా 
నొకతాళమ్ము సమస్తజీవ పరిణామోద్యోగ ధీశాలి పూ 
ర్లకృపన్‌ కామియొకండు మోక్షపథుడైన ట్లూర్థ్యరేతస్ము డై. 109 


ఉ. పుట్టినదాది దేహములపోషితసుందరత ల్యరింప కె 
ప్పట్టున నాత్మసత్వగుణ వర్ణన దివ్య సుఖానుభూతికై 
నిట్టనిటారుగా పయికి నిక్కుటయే పనిమైన మౌని స 
మ్రాట్టుల రీతి తాళతరురాజి విరాజిలు నవ్వనమ్మునన్‌. 110 


ఉ. ఎల్లమహీజసృష్టి నవియేమిపసందులు తాటిచెట్టు కా 
ర్నల్లని గొగ్గిమేనులు కరాళపు కొంగమెడల్‌ వికారపున్‌ 
చిల్లర చింపిజుట్లని హసింపకు డాబలితంపు బోడె ల 
ల్లల్లన పట్టిప్రాకు లతికాలికి తెల్లము వానియందముల్‌. 111 


మ. ఒక భూజాతలతాకుమారి ప్రణయ(ప్రోన్మేషరాగమ్ము ముం 
చుకొన న్నాథుని చుట్టిపట్టుకొని లేచున్‌ శీర్ణపర్యంత మా 
యక రక్తి ప్రసవాభిషేక సులభుండై ఆయేకపత్నీ(వ్రత 
(ప్రకటాంచద్దుణ రామభద్ర నిభవస్ఫారుండుగా నాతడున్‌. 112 


నానా కానా భాయ ప 
శతజయంతి (ప్రచురణ 


దా 


103 జన [టూయి 


ఉ. సుందరవల్లవీనిచయ శోభి నవాంబుదనీలవర్డున 
ట్లందముచిందు నీలరుచిరాంగుడొకండు నితాంతకాంతిమ 
త్సుందరవల్లరీప్రచయశోభిత ముత్పులకాంకమాలికా 
కందళొత(ప్రకాండుడయి క్రాలెడు దక్షిణనాయకప్రభన్‌. 113 


చ. సొంపారు న్నవవల్లరీ ప్రణయినీ సూనాసవాస్వాదికిన్‌ 
మంపేదీ తృజరాడ్డివస్పతికి దిజ్మాత్రమ్ముగానాౌ శిరః 
కంపమొక్కటిదక్క సంతతసుధాగంధమ్ము తత్తాలకీ 
సంపన్మత్తత నూగిపోవు నమరీసంకాశ లావల్లికల్‌. 114 


కం. అతుల వదాన్యతాగరిమ నద్చుతకీర్తిచరితులన్నవా 
రితరుల కేదియోయొకటి యిచ్చిరిగాక సమస్తమిచ్చిలే 
వితతవదాన్యతాగుణ పవితచరితుడు తాళరాజ స 
త్కృృతి యొకరుండె నిల్వునిలువెల్ల నొసంగును మానవాళికిన్‌. 115 


కం. తలయిచ్చు నింటికప్పుకు 
నిలువంతయు నిచ్చునింటినిట్రాళ్ళకు మే 
న్నలియిచ్చు నింటి పొయ్యికి 
నిలాజనుల కాతడెంచి యాయనిదేదీ 116 





నాయని నుబ్బారావు 


తటాకఖిండము 
rss sr sss rrr rs sss sss sss sss sss ss SL rrr Lr rm. నానన 


లయగ్రాహి. 
ఉమ్మగొని భూమిసకల మ్ముడికిపోవగ జ 
నమ్మలకు ప్రాణములు సొమ్మసిలగా గ్రీ 
ష్మమ్ము చెలరేగి పవనమ్ములయుదారచల 
నమ్ముల సదాగతితనమ్మడగ శీర్ణా 
గమ్మున సమీరజనకమ్ములగు కోమల ద 
ళమ్ములను వీవనల ముమ్మరపుసంతా 
పమ్ముడుగుడంచు ననిశమ్ము తృణరాజా కరు 
ణమొ్మొలయ నెల్లరకు సమ్మతిగ నిచ్చున్‌. 117 


మ. పునుగున్‌ కస్తురియున్‌ జవాదియన నేవోతావు లేమంత మే 
లనురీతిన్‌ తృణరాజశేఖరవదాన్యశ్రీసమాహార నం 
దనరూపమ్ములు పెండ్లిపందిళులమీదన్‌ పచ్చితాటాకు వా 
సన లత్యంతము ఘాణతరణములై శాసించు నాశావధుల్‌. 118 


ఆ.వె. పొదిలె తాటితోపు పుణ్యమా యని తాలి 
బొట్టులన చెవాకుచుట్టలనగ 
పొదిలె పుణ్యసతుల ముగ్గమోహన భూష 
ణములు నిత్యమంగళములు పొలుచు. 119 


తే.గీ. పొసగ నప్పుడుతీసిన పోతుతాటి 
కల్లమృతపానమట్లు సుఖమ్ము సేయు 
నడరు నిక్కాకచే నొడల్‌ చెడినవారు 
విడువ కొకమండలమ్ము సేవించిరేని. 120 


కాయాకా నాలాల నాయన పయ 
శతజయంతి (వచురణ 


105 జన [భూమి 


శా. నీరా యన్న మహోత్తమమ్మయిన పానీయమ్మదే దానింగం 
పూరంగా పులియంగబెట్టి నవసంధ్యోపాసనా నిత్య స 
త్కారస్వీకృతిగద్రావి కైపుతలకెక్క న్నింద్యవాచాల గ 
ర్య్వారంభమ్ముల మట్టుమీఅగ జనమ్మాతప్వుతాళమ్ముదా 121 


ఎనవచ్చు ననవచ్చు నునులేతకొబ్బెర 
పక్కులో నొగరింత చిక్కకున్న 
సరివచ్చు ననవచ్చు చెఅకులు సెలవుల 
కోతలౌ కజకులు కూడకున్న 
ప్రతివచ్చు ననవచ్చు పనసమవ్వపుతొనల్‌ 
పొట్టలో నొకవిత్తు పుట్టకున్న 
తులవచ్చు ననవచ్చు తొలికాపు మామిడి 
పండ్లు టెంకల పుల్పుపట్టకున్న 


జీ 


తాటితోపిచ్చు నెందును సాటిలేని 

బుట్టగుంజూను తేగలు ముంజెలును ఫ 

లావలియును కాలముల రసాతి తర్చ 

జాప్తిగలిగించు పొదిలె జనాళి కెపుడు. 122 


ఉ. కంజముఖట్రిమూర్తులును కాటుకలైన త్రినేత్రముల్మనః 
పంజరబద్ధయోగత దివమ్మునవెల్లు ననంతసత్కృవా 
మంజరి లోకమాతవలె మాటికి తాటిమొగాన(వేలు లే 
ముంజెలతల్లి లోకనులు మూడును శీతలతా ప్రసన్నముల్‌. 123 





నాయని నుబ్బారావు 


తటాకఖుండము 106 





ఉ. కొంజక మండు నెండదొరకోల్లలకు న్వసివాడు మేనుల 
న్నెంజిలియౌమనము్మలను నిండగ చల్వలవెల్లు లెల్లవా 
రంజలిపట్టివేడెదరు హార్దత వే దిగిరమ్మటంచు ము 
మ్ముంజెల వాయకున్‌ సగల మూలపుదాయకు తాటికాయకున్‌. 124 


ఆ.వె. తాళనగము దాతృతాపరమావధి 
తనియపండినట్టి తాటిపండు 
అమృతరససమాన మది రసబంధుర 
సత్సమానమట్లు చవులపుట్ట. 125 


ఆ.వె. పచ్చిపండ్లు తినెడు బలకృష్ణులకు తిని 
పంచు సుకవి కెంతపెద్దయెజుక 
అగ్నిపక్యమైన యా పండ్లరుచి సాంత 
ముగ నెజుంగు నొక్కపొది లెజనమె. 126 


మ. అననేవద్దల పోతుతాళ్ళ మెడలం దంకించు నాచన్ను లెం 
దు ననర్థమ్ములటంచు మేకమెడచన్నుల్యోలె నా గిల్కలే 
యెలయు న్నిపస్ప్వులరవ్వ లై పొదిలెలో నేజేట దీపావళీ 
జనితోత్సాహులు భీమబాహులు యధేచ్చన్‌ (త్రిప్పు పొట్లమ్ము లన్‌. 127 


చం. అనయము తాటితోపు బహిరాకృతి చీమయు దూజ సందులే 
దనుగతి దుష్ప్రవేశనిబిశాకృతియయును నందు దూజగా 
జనములు లేశమా[త్రమును జంకరు కొంకరు దానిలోన న 
జన హృదయమ్మునట్లు సువిశాలమనోజ్ఞమహావకాశ మై. 128 


DOPED” INP NP IP Rea ea పపం 
శతజయంతి (వచురణ 


107 జన యి 


చం. స్థపతి విచితకర్మలయి నన్నుతికెక్కిన వేయికాళ్ళ మం 
డపములు కర్మసాక్షికిరణమ్ములు పాజనివంచు నే మహా 
స్థపతియొ కప్పులోనపలుసందులుగా నొక లక్షకాళ్ళమం 
డపమిటు తీర్చిదిద్దెనన నల్వగు తాళవనమ్ము లోపలన్‌. 129 


శా. ఆ లోనంగల కాలిబాటలను పాయలాయలై పెక్కుచం 
దాలన్‌ చిక్కులు జీరులైవెలయ పద్మవ్యూహమట్లుండు న 
న్నేల న్లీల నరుల్‌ చరింతు రటపోనేగాని రాజాల క 
యో్యోలమ్ము ల్లడవంగలేని యభిమన్యుల్‌ గారు వారెవ్యరున్‌. 130 


గొ 


పొదమీద మోములుకదలాడు నచ్చ తె 
లుులపూల నెత్తావు లలము తెలివి 
పొదమైని విహరించు పులుగుల వింత విం 
తల వన్నెల గరుత్తు లొలయు తెలివి 
వచ్చిపోయెడివారి వాలకమ్ములుగను 
పొదచాటు కుందేళ్ళ పదను తెలివి 
పొదవిన్నపము తాళమునకు వేవినిపింప 
పజతెంచు నుడుతమేలరుల తెలివి 


లోన తెలివెల్ల నిట్లు సంధానమయ్యు 

కి నేమియు తెలియని వాని రీతి 

కృతకజడతావగుంఠన మ్రీతుడైన 

తాళవనరాజు మౌనముద్రకు జొహారు. 131 





నాయని సుబ్బారావు 


తటాకణండము 108 





మ. అల బృందావనిలోని తాలవననిన్యాసమ్ములం దేమి గొ 
ప్పలు పండించిరి రామకృష్ణభగవద్భావాభిరామమ్ముగా 
ఖలులౌ గర్దభరూపధేనుకుల డాకల్లేని యీ తోపు గొ 
పలు పండించితి నిట్లు సర్వజనతా వాల్లభ్య సంభారముల్‌. 132 


ఆ.వె. కొండయన్న నూరగొండయే కొండ త 
తాళవనము దాటి దక్షిణమున 
గుండె బెదరు నరులు కూపెట్టినంతలో 
బండలెల్ల నభయవాక్కు పలికి. 133 


ఆ.వె. పొదిలె పశుగణమ్ముపోవు నా కొండకు 
కడుపునిండ పచ్చిగడ్డిమేయ 
పొదిలె బీదజనము పోవు నా కొండకు 
కడుపుకొజకు వంటకట్టెలేఅ. 134 


ఉత్సాహ. కలివెపండ్లు జానపండ్లు గారపండ్లు తజపి వె 
న్నెలలు విరియు సాలపండ్లు నెమ్మిపండ్లు కొమ్మిపం 
డ్లలరు బలుసు పండ్లు నాదిమయైన వన్యఫలము లే 
కొలదివెట్ట కిచ్చు నూరగొండ పొదిలె కెప్పుడున్‌. 135 


ఆ.వె. పాలు పెరుగు త్రావుపట్టున ముప్పొద్దు 
కుడుచువేళ కొసరి కొసరి కొనెడు 
కాలమందు పం డ్లొకంటికి రెండుగా 
నూరగొండ మెచ్చు నూరిజనము. 136 


శతజయంతి (ప్రచురణ 


109 జన్మభూమి, 


ఉ. కక్కిరిబిక్కి రైపొదలు కంపలు చెట్టును చేమ లంతటన్‌ 
మిక్కిలి మూగి సావయవనిశ్చయ మేదిన యూరగొండయున్‌ 
చిక్కులు జీరులౌ కురులచే తలయెల్ల ముసుంగుపడ్డదై 
ముక్కుమొగమ్ము వేర్పడని ముత్తవగా కనిపించు కంటికిన్‌. 137 


ఆ.వె. ఊరగొండ యవ్వ యొక బూచి వోలె క 
న్పడిననేమి కరుణపట్టెడంద 
పొదిలె జనులు కుతుకపూర్ణాంతరంగులై 
పిలిచినంతలోన పలికితీలు. 138 


ఆ.వె. అవ్వరాజసము మహారాజులకు లేదు 
తలలుమార్చు మంతురులకు లేదు 
అంతకొము్ము తిరిగినట్టివాడును ముందు 
పలుకవలయు పలుకవలయు నవ్య. 139 


ఉ. ఎఏయెడ నెవ్వరేని గళమెత్తి తటాలున 'నూరగొండ బు 
చ్చీి' యన 'నో' యటంచు వివశీకృతసర్వదిగంతరమ్ముగా 
శ్రీయమృతత్వ్యసంపిహితచిన్మయశబ్దవలన్మ హాగభీ 
రాయతి మాబుమోయు నగమంతయు నందలిబుచ్చియెవ్యరో 140 


పండ్లు కోయగవచ్చుపడతులు పసుల కా 
పరులు కట్టెలుకొట్టువారు నడవి 

మెకములభీతి నాయకంబిల్చి తదభయా 
యతశబ్దర్వురిస్తిమితాత్ములగుదు 


ha 





నాయని సుబ్బారావు 


తటాకఖుండము 110 





రనువత్సరము నృసింహస్వామి తిరునాళ్ళ 
దరిసింప పొదిలి భూదరము నెక్కు 

వారు వేబోక తత్పాదస్టమగు పర్వ 
తాలబావి సమీపధరోకి విడిసి 


మొగములను గుంజి చల్డుల ముద్దు తీర్చి 

తటుము నుత్సాహమునరేగి తజిమి తటణిమి 

యొక్కమెయి పిల్పుటజపుల నూరగొండ 

బుచ్చినుసికొల్పెదరు పంతమచ్చుపడగ. 141 


ఉ. కోకిల కూతకుంబ్రతిగకూయు మనుష్యుల కోహటించి యా 
కోకిలనోరు మూతపడుకొంచియ మున్నదొకప్పుడైన శ 
బ్దాకృతి బుచ్చి తన్లదుపు నయ్యలనోళ్ళు ప్రతిధ్వని ప్రభా 
వాకలనావిచేష్టముగ నప్పటికప్పుడు నొక్కునెప్పుడున్‌. 142 


మ. ఎవరాబుచ్చి పరార్థసాధనదురంతేచ్భాప్రభూతాంచిత 
వ్యవసాయ(ప్రవణాంతరంగమున నిత్యమైన యోంకార మం 
(త్రవివేకమ్ము శివార్థహానమయి తద్వ్యాఘాతనిష్పీడి తా 
యువుగాదూతిన దూరగొండయెదలో నోంకారసర్వస్వ మై. 143 


మ. కడుపాపాత్మకులెల్లనోళ్ళుపడగా కండల్‌ తెగంబెంచుచుం 
బడిదయ్యమ్ములలీల కాయములు తీరం భూమికిం భారముల్‌ 
కడుపుణ్యాత్మిక బుచ్చికండలటుగన్‌ కాయమ్మ పాయమ్ము పా 
ల్పడియున్‌ కంఠగతైక శబ్దమయ తత్వస్పూర్తి దీపించెడున్‌. 144 


శతజయంతి (్రచురణు 


111 జన్మభూమి 


వా, చారిత్రార్థవిశారదా పరిణతాంచన్నా్యాయవిద్యాస్పదా 
తారుణ్యార్ద్రవిలోకనా శితమనఃకంజాతఖద్యోతనా 
నీరేజీక్షణనిత్యనిస్తులదయా నిర్మృష్టరాగోదయా 
తారాధీశ్వరమౌళిపూజనరతా తారోజ్ఞ్యల శ్రీయుతా 145 


కం. క్లేతజ్ఞగోతమండన 
క్లేతక్షేతఆజ్ఞభాగ శివయోగజ్ఞా 
నక్రిప్రోతసి క్రా 
ముక్రికపరమఫలవృక్షమూల వివేకా . 146 


మాలిని. ప్రతిదినపరితాంధ్రప్రాజ్మహాకావ్యవీథీ 
వితతమహితభావావిష్టసంస్కారదీప్తీ 
ప్రతిది నభగవత్సం(ప్రార్థాయత్తచిత్తో 
ద్యతనిరవధికాంతర్యాగయోగా(ప్రమత్తా . 147 


నాయని సుబ్బారాయ క 

వీయమ్మీజన్మభూమి నిది పరమవిషా 

దాయుక్తమధురగాథా 

కాయౌజ్వల్యము తటాకఖండమ్మలరున్‌. 148 


నాయని సుబ్బారావు 





ధరజీధరఖండము 112 
ఆనాలా నమా మానా మమా నాననా నావ బరానరనా ములనానానా మనన మానాన వాన వలస నానసానా నానా నాా పనన మమమమయకో నరాలని పసరు కోమల పసన సల ానాస మసక పాపలా లపల కసపస రానా నాకంత గాపాసగామి దారి యనా గను కనళకానుుననడునుననుననుు టు నాణికాయా నాన నాననన కంల నవలకు లగ మిబల కాసా 


ఆ.వె. 


ఆ.వె. 


ధరణీధరఖండము 


శ్రీ సంబురాయ భక్తి స 

మాసాదిత పొదిలె భూధరాగ్రస్థ నృసిం 

హాసేచనకాం(ఘి సరో 

జాసవపానమధుపాయితాత్మ నృసింహా. |] 


శ్రీ పొదిలెకొండ లక్షీ నృసింహావతారము 


ఊరగొండనంటియున్నదే భక్తర 

క్షావధానతత్పరాత్ముడైన 

శ్రీ నృసింహదేవుసేవామహాభాగ్య 

పదము నందుకొన్న పొదిలకొండ. 2 


అమ్మహానుభావు నాస్థతోనెన్ని ధా 

(తీధరములు సంభరించలేదు 

పొదిలెకొండ తనదు మూపుమె ప్రభు నిభా 

యింప గన్న చిత్రమెందులేదు. 3 





శతజయంతి (వపచురణ 


113 జన్యభఖూమి 


కం. ఒక తెల్లవారుజామున 
సకలాత్ము డహోబలేశు శయ్యాహదిం బా 
యక వవళించెడు పద్మిని 
' యొకటే కదలాడ దేవు డున్నిద్రుండై. 4 


కం. మునుపెవ్వలరెవ్వరికి నీ 
గనని నిరంజనసుషుప్తికరమగు నీ మె 
త్తని పాన్ఫుసె పరుండియు 
ననుకూలవతీ యిదేమి యారాటమ్మే. 5 


మ. అనినన్‌ పక్కున నవ్వి లక్ష్మి యదికాదయ్యా రసజ్ఞ[ప్రభూ 
కనినేనిష్ట మహాద్భుతంపు కలయుంగా సంభమాశ్చర్య సం 
జనకమ్మైన విశేషమొండు తదధీనమ్మైన చిత్తమ్ము బో 
రన రేపన్‌ కదలాడితిన్‌ తమకు నిద్రాభంగముంగా ననన్‌. ర 


కం. మనకీనిద్రా స్వప్నా 
ద్యనుషంగములెల్ల నిట్టు లనివార్యములై 
పనుపడియె విచిత్రముగా 
మనుజమహీ చిరనివాస మహిమోదితముల్‌. 7 


తే.గీ వామనేత్రా శుభము తెల్లవాయుజూాము 
నందు వచ్చిన కలయు సద్యఃఫలదము 
చెప్పవే యది యెట్టి విశేషమో మ 
తే విచిత్రమో యని వేగిరించె విభుడు. 8 





నాయని సుబ్బారావు 


ధరజీధలఖండము (క 





కం. ఆయమ సస్మితయె నా 
రాయణ యది యొక్క వృక్షరాజ మనియె వ 
హాహ యని పకపక నవ్వుచు 
నాయన పరిహాస తరళితాన్యాంబుజాడై. 9 


ఉ. ఈవరతీర్ణమందు పరమేష్టిముఖామరకీర్తితమ్ము ల 
క్ష్మీవన మిట్లు నీకయి రచించితిగా మనసెల్లపెట్టిస 
ర్వావనిజాత సర్వలతికాఖిలపుషృమనోహరమ్ము శం 
పావిచలాత్మ స్యప్నగతపాదపసక్తి యిదేమిటే యనెన్‌. 10 


కం. వినవయ్యావిను సాంతము 
వినినంతట మేలమునకు వేళాయెను పో 
యెనలేని తగులు గల యి 
వ్యనియైతమ్మట్టిపాదపము గానము పో 11 


చం. అదియొక వృక్షరాజమని యంటినిగాదె మహానుభావ త 
ద్విదిత మహానుభావపరివేదన నీకొకవింతయే జగ 
తృదన యనంతవిశ్యసముదాయ గతాఖీల వృక్షవాటికా 
పదములయందు నట్టి ఘనపాదప మింకొకడున్న వింతయే. 12 


చం. కుసుమములెన్ని లేవిట బుగుల్కొను వాసనలౌచు వీనిమై 
విసుగు జనించె తద్విమల వృక్షసమాగత పుష్పమంజరీ 
విసరము చక్కగామెదిపి వేడుకనా రసమెల్లమేనికిన్‌ 
పసుపుగ పూసికొందమను భావము ముమ్మర మేమిసేయుదున్‌. 13 


శతజయంతి (వభురణ 


115 జన్మభూమి 


చం. అవిపూవులా కావహా పేర్చిమండు న 

గ్నిజ్వాలికాచలత్కింయలు గాని 

అవిపూవులా కావహా సుభిక్షావతీ 
సత్సాార్ణనా విశేషములు గాని 

అవిపూవులా కావహా మహీజమ్ము సిం 
గారించుకొను భూషణములు గాని 

అవిపూవులా కావహా ధాతువర్హ్ణారు 
ణములైన పద్మరాగములు గాని 


అవి జగదతీతమధురమోహనసుగంధు 

లమరులనుగూడ తత్పరాయణుల జేయు 

నమరవందిత మీపత్నినైన నాదు. 

భావమప్సువ్వ్యులకు నెగబడియె నిపుడు. 14 


ఉ. నవపుష్పగంధవివశాకృతి యిట్లనగా నహోబల 
శ్రీ నరసింహదేవు డొక చిన్మయభావవిలాసితాస్యుడై 
జానదియారెమాను మతి యాపువు లీవని నట్లు శోణ సం 
ధాకనవరాగబంధురము లద్భుతదివ్య సుగంధిలమ్ములున్‌. 15 


తే.గీ అ విరులు నీదు హృదయమ్ము నాచికొనియె 
నా విరులకొమ్మ యోకొమ్మ యస్మదీయ 
కంఠకీలితవనమాలకై సివమ్ము 
నొందునాయేమి యది యట్టులుండనిమ్ము. 16 


lh hi sl tn 
నాయని నుబ్బూారావ్రు 


ధలజీధరఖిండము 116 


ఉ. నీ వెటులేని యాతరువు నీడల పాడుచు నాటలాడుచున్‌ 
పూవులరాణివై కులుక బోయెదనందువు సింహమూర్తినే 
నీ వికృతంపు కోజలయి యిట్టిసటాచ్చట లిట్టిమీసలై 
పూవులనేమి చేసికొనబోదు నవప్రసవానురాగిణీ. 17 


మ. పలుకందేవుడిటుల్‌ హరిపియయు నోప్రాణేశ నీ గుండెలో 
పలిదానన్నను తప్పుపట్టకు శిశుప్రహ్లాద రక్షాభర 
మ్మెలయింప న్నరసింహమూర్తివగు నీ యూనవ్యసొందర్యమం 
గళ రూపమ్మనిశమ్ము నా యెడదలో నర్తించు నాశాస్యమై. 18 


జొ 


అగ్ని కీలాసమాహారమ్ములాపూల శేపుమాపును మీకు దృష్టితీసి 
సరససంభావనాభరితమ్ములాపూల మీమీసలకు వింతమిసిమిగూర్చి 
పద్మరాగప్రభాపటలమ్ములాపూల మీసటాచ్చటలకు మెటుగుదిద్ది 
పరమశోభాలసత్సార్థనలాపూల నహరహమ్మును మీకు నర్చలిచ్చి 


ధాతకీపుష్పగంధసద్ద్రవ్య సుప్ర 

సాధనమృదుక్రియా సముజ్ఞ్యలిత దివ్య 

దీప్త్రిమన్మూర్తిగా మిమ్ము దీర్చుకొందు 

రమ్ము హృదయేశ యని ప్రార్థనమ్ము సేయ. 19 


ఉ. అండజయాన నీ వరుగ నా తరువీథికి వెంట నేను రా 
కుండుటయుండునా మొదటినుండియు మా చరితమ్ములెల్ల నీ 
కొండలమీదనే గడచె (క్రొత్తగనిప్టాకచెట్టు(క్రింద గూ 
రృుండగ గోళ్ళు గిల్లుకొనుచున్మజి నావశమా మనోహరి. 20 


శతజయంతి (వచురణ 


Ll _ జన్మభూమి 


కం. అని సతిసంటప్రార్దన | 
మునకు బదులుసెప్పముదిత ముదిత నదియు న 
చ్చిన కొండలెక్కుతమిం బే 
ర్చిన ప్రభువా గట్టుమీది చెట్టే యనియిన్‌. 21 


శా. _ ఎట్టెట్టూ యిది ముందె చెప్పవయితేమేప్రొథఢ నీ విప్పుడ 
న్నల్దేయెన నికేమి కావలయు స్వప్నమ్మందు నాద్యంత మా 
గట్టున్‌లెస్సగ చూచియుందువుగదా కంజాయతాక్షిద్వయీ 
గుట్టావంతయులేక తద్విధము సాకూతమ్ముగా తెల్పవే. 22 


కం. అనుచున్‌ తొందరపెట్టెడు 
ఘనశైల గుహావిహారగంభీరకళా 
త్యనుపమ పొండిత్యునకు 
న్వినయమ్ముున లక్ష్మియిట్ల వినిపించెతగన్‌. 23 


శా. సందేదీ ధరణీధరేంద్రము పయి న్సారింపగా చూపునా -' 
జెందమ్మందున ముందె యాతరువు మండెల్వోసి కూర్చుండ త 
తేశేందర్యామృతపుష్పమంజరులు నాథా మొన (్రేగంటిరే 
ఖందళ్కొత్తిన దాని చందమును శృంగ(గ్రాహికన్‌ చెప్పెదన్‌. - - 24 


మహాప్రగ్ధర. 
పరమాశ్చర్యాతి లీలాపరిణతగతులం బారగా సాచి రెక్కల్‌ 
కరమాకాశాంతమై నిక్కగ శిరము భుజస్కంధమందిప్పుడే శ్రీ 
నరసింహాకారవిష్ణూన్న మనమనుచు సన్నద్ధసరా కంగకుండై 
గరుడాళ్వారట్లు తోచెన్‌ కను తుదల మహాగ్రావరాజమ్ము దేవా 25 





నాయని సుబ్బారావు 


ధరజీధఠరఖండము 118 





కం. సతి చేసిన సూక్ష్మతరా 
ద్బుతవర్ణనమునకు మనసు పొంగ పతియు నీ 
గతి దానిబోడు తద్వి 
స్తుతియున్‌ చిత్రింప నెంతచిత్రము తరుణీ. 26 


తే.గీ అది పొదిలెకొండ సుమ్ము నా యంతరంగ 
మందు దాని సమాచార మరసి యుందు 
నది పొదిలెరాజు నాజ్జలోని దతగాడు 
నాదు భక్తుండటంచు విన్నాను గాని. 27 


మ. జననాథా[గణి యెట్టిభక్తుడొ పరీక్షా పా(తునింగా వరిం 
చిన సందర్భము మున్నుగాన మతడే చిత్తమ్మువాడైన నె 
మ్మనమున్‌ లోగొను నట్టి కొండకయినన్‌ మర్యాదజే మాకు పి 
ల్వని టేరంటము పోవగా ననుచు లీలాహాసవిస్ఫూర్తిగాన్‌. 28 


చం. అవునవునండి మీది మరియాదకు పెట్టినపేరులెండి మీ 
కవసరమైనచో నొకరికైనను చెప్పకపెట్ట కమ్మెయిన్‌ 
జవనపుదౌడు తీసెదరు చక్కటివారు హతోస్మి యంచు సే 
రు వరుస లేచి వెంటబడి రొప్పుచు రోజుచు పర్వులెత్తగన్‌. 29 


తే.గీ ఆపొదిలెరాజు మీ భక్తుడంటి రతడు 
పిలువలేదని యీ బిజ్దవిగువులేల 
సృష్టి కార్యేంద్రజాల విశిష్టు లతని 
చేత పిలిపించుకొను యుక్తిసేయ లేరొ. 30 





శతజయంతి (ప్రచురణ 


119 జన్మభూమి 


మ. పలుకంగా నిటు చంచలాంగి చతురప్రాగల్బ్యమేపార స 
చృ్చలపుంగ్రీడగ మేఘవరుడనియెన్‌ సంతృప్తియే లేదుగా 
చెలువౌ శ్రీవనమెల్ల చొప్పడియు నోస్‌ చంచలా యెంత చం 
చలవే కొత్తల కిల్లెగంబడెద వంచచ్చంచలాలోలవై. 31 


కం. ఆ సడిమాటల నిజవాం 
ఛాసత్వరసిద్ధి కొక్కచందము గనీ యు 
ల్లాస తరంగితమతియె 
శ్రీ సతి కరయుగము మొగిచి చిత్తేశునితోన్‌. 32 


ఉ. నీవు చలద్దనాఘన వినీల మహాపఘనుండవై భవ 
చ్చ్రీవిపులోరు వక్షమున చిందులు త్రొక్కెడినేను చంచలన్‌ 
కావు టదేమి యబ్బురము [క్రమ్ముమయా యిక మత్తటిత్తనూ 
వ్యావృత ధూమలుండవయి యన్నగమార్గము లమ్మయమ్ముగన్‌. 33 


కం. అన నాయన నీ యుక్తుల 
సునిశితమతి యెట్టి యుక్తి జొప్పించితివే 
నిను మెచ్చితి మనపని ప్రా 
ద్దున చూతములే యనంగందుందుడు కడరన్‌. 34 


తే.గీ అవిగో పిలిచెడి నయ్యారిపువులునన్ని 
కొక్కక్షణమైన జాగున కోర్యజాల 
పొదిలె కొండనె మనకింక (పొద్దు పొడుపు 
కడగు మని సతి పతిని నిక్కచ్చిసేయ. 35 





నాయని నుబ్బారావ్రు 


ఖో 


ధలరణీధరఖండము 120 





had 


కం. 


ధాతకీపుష్పగంధ[ద్రవ్య సమ్మోహ 
వతి ప్రాణసతి గాఢవాంఛ యెటిగి 
పొదిలె భూధరము మూపున పచార్లొనరించు 
నాత్మ కౌతూహల మ్మ్మగ్గలించి 
భక్త పరీక్షా ప్రభావ భాసురమైన 
వింత కోరిక లోన గంతువేసి 
భక్తరిరక్షా స్వభావ పూరితమైన 
కరుణాంతరంగమ్ము కట్టపార్షి 


విశ్వ సుస్థితి పరమ పవిత్రకార్య 

భారధౌరేయ మహిమానుబద్ధ చిద్వి 

లాస సంభృతానంద లీలా విచిత్ర 

వర్తను డకాల పర్దన్యమూర్తి యయ్యె. 36 


జూలు విదుల్చుచు సద్య 

స్కాలోద్యత్కాలికలుగ శ్మ[శ్రులు తటిదా 

లోలాంశువులుగ గర్జా 

భీలత పరన్యమూర్తి పేర్చెడు లోనన్‌. 37 


మాలిని. నరహరి పదసేవానందలోలాత్ము డింద్రా 


వరజ నయనసంజ్ఞా ప్రాప్తరూప(ప్రకాండుం 
డటిముణి పృషదశ్వుం డాశుగుండై దిశా గ 
స్తూరవివరములన్‌ తారాడు మేఘాళి నూపన్‌. 38 


శతజయంతి (వచురణ 


121 జన్థుఖూమి 


మేఘవిస్పూర్దితము. 
రమాప్రాజేశాజ్ఞావిధి విగత విశ్రాంతి సల్లాప సౌఖ్య 
ప్రమహోదమ్ముల్‌ చింతాహతమలినరూపక్రమమ్ముల్‌ పయోభృ 
తృమూహమ్ముల్‌ కింకన్ముసురుకొనగా చంచలాలోల రేఖా 
నిమిత్తాగ్నీధమ్ముల్‌ చదలు వెలిగెన్‌ మేఘవిసూర్దితమ్మై. 39 


ఆ.వె. నింగి ముసురుకొన్న నీరంధ్ర నీలాభ్ర 
ముల ముసుంగు వడ్డ మొలకప్రాద్దు 
పొడథవడంగె పొదిలె మొద లహోబలము ప 
ర్యంతమైన భూమి వైపు లేక. 40 


తే.గీ ఆటవిడుపు భగ్నమయ్య నన్నచింత 
ముొద్దుబాతిన నీమేఘములు మహాత్మ 
యింత జక్కుల సంతోషమే యికెస్టు 
కాపు సంతోషమని లక్ష్మి కళవలింప. 41 


కం. ఈ జీమూతమ్ములు (పో 
వై జెల్టుల లీల నింగి నలమియు జలము 
గ్యోజనకు మొగ్గవేమని 
శ్రీజానియు కన్నులెజ్జ చేసెనొ లేదో. 42 


ము. పవమా నాంబుజనాభ సేవక రుషాపాణింధ మోచ్చ్వాస 3 
గ విధా విభ్రమరూప కర్కశకశాఘాతమ్ములన్‌.తోలు బి 
ట్టవియంగా నొడలెల్ల లొత్తలయి శీర్ణాంభోధరాహంయువుల్‌ 
పవలున్‌ రేయు నెబుంగరాక తొరగెన్‌ వర్ణాశుధారావళుల్‌. 43 


కనాన TTT TID 


నాయని సుబ్బారావు 


ధరణీధరఖిండము 122 


er 


రాతిరి తారకానిచయరమ్యు వినిర్మలినాంబరమ్ము తా 

నీ తెలవాలువేళ నిదియేమి విచిత మకాల కాలవ 

రాతనువైన దంచు నిరుచంకల చాపలు పక్కచుట్టలై 

లో తలివమ్ములన్‌ పడిరి లోకులు సూదులుచిమ్ము వానకున్‌. 44 


నులకమంచము కుక్కితలగి బిజ్ణెక్కి సె 
కడరించె భరతనాట్యంపుకోడు 
రోకటిపోటుచీకాకు పోయిన టోలు 
జలదేవతా మహోత్సవము చాటె 
కాకి రాల్చిన గింజ కందలించిన గోడ 
మదురు జీవన భాగ్యమహిమ వెలిగె 
పిడకలు తట్టిన విడికఅ ల్యిరిసిపో 
ప్రహరి సున్నపుపూత పరవశించె 


కప్ప జంటల ప్రణయంపు కలసి కోళ్ల 

జబెకబెకల సంబరమ్మున పృథివి చెలగా 

నా నిరంతర నర్షధారానిపాత 

మాదరించిన ప్రథమ మర్యాదలందు. 45 


పూరింటి నడికప్పుటోర జిక్కినకోడి 
జడమయ్యె క్రొన్నీటి కడవ లీల 

నంబికానాథాలయ ధ్వజ ప్రంభము్ము 

మకొత్తు వానకాల్వుగిది తూల 


ల 


శతజయంతి (వచురణ 


123 జన [భూము 


నలబలమ్ములతోడి యవయవమ్ములు మాసి 
నీటెదయ్యము వోలె నిగిడె చెట్టు 

గతిలేక బయలైన కాకి ముచ్చముడింగి 
(యేతాత్మరీతి విన్వీథి సురిగె 


నంతకంతకు మిడిమేలమైన వర్ష 

భూరిధారలలేగు తుంపురుల తెరల 

తరతెరలజిక్కి మెలికలు తిరిగి విరిగి 

(పకృతి యంతయుమాటురూపమ్ము పడియె. 46 


hu 


అగ్గికి కొజణుకరానట్టి కొయ్యల తడి 
పొగచూరి యన్నమ్ము పొందుదప్ప 
నాలుకతీపికై నంజాకోనమరిన 
తీరు జెల్లపుటచ్చు నీరుకాణె 
కరకరల్యో దూదిగతి మెత్తనై చెడె 
చిజుతిండి కేర్పడ్డ బొరుగులెల్ల 
నప్పుడప్పుడు నోటితుప్పు డుల్లగజేయు 
పండురేగడ బూజుపట్టిపోయె 


నా నిరంతర వర్షధారా నిశాత 

శీతలత్వోపహతి కుష్పుసెనగలైన 

లేక తల బైటపెట్టంగరాక తిండి 

తిప్పలకు నగచాట్లయి తెరలె జనము. 47 





నాయని సుబ్బారావు 


ధరణీదరఖండము 124 





ఫీ 


నిత్య(ప్రదోష సన్నిహిత శివాలయ 
నడిమంచమై చిక్కెనాయనమ్మ 
నిత్యభోజనపూర్వ నియతదర్శిత సూర్య 
నింగి చూమై యూర్మిమింగెనమ్మ 
నిత్యగార్హ స్థ సన్నీష్థార్చితాతిథి 
వీథివాకిలి కాపువేసె నయ్య 
నిత్య బృందా(గ్రసంధిత రంగవల్లిక 
నక్కి యేమూలనో స్రుక్కె నక్క 


యానిరంతర వర్షధారాభిఘాత 

జర్జరిత గేహ దేహ విప్రస్తబుద్ధి 

బలులు కాలును చే యాడ కలమటించి 

యఖిల కర్మల నిష్క్ర్యయులైరి జనులు. 48 : 


వసంతతిలక. 


ఆకీడు మూడి యకటా కడగండ్లపాఠై 

శోకింపగా జనము సుంతయు జాలి లేక 

వైకకల్చికమ్మయిన వర్ణము సంబురాయ 

క్షా్మకాంతు పాలి విషసర్పము వి(క్రమించెన్‌. 49 


పొదిలె ధరావిభుండు గుణపూర్ణుడు ధన్యుడు సంబురాయలున్‌ 
సదమలకీర్తి సర్వజనసమ్మతవర్తను డాదిరాజ సం 
విదితవిశుద్ధధర్మపదవీపరిణిషస్టు డహోబలేశ స 

త్పదకమలార్శ్చనా నిరతభక్తి సమాహితచిత్తు డెంతయున్‌. 50 





శతజయంతి (నచురణు 


125 జన 3ఖరామి 


ఆ. పూజముగించిలేచు కృతపుణ్యుడు రెండవజాము గంటకున్‌ 
శ్రీజనక మ్మహోబలనృసింహ పదామలతీర్థ మష్టు రా 
నై జననేత భక్తిభరితాత్మత దాని బరిగ్రహించియే 
భోజనకాండకుందిగు నపూర్వముగా నిది నిత్యకృత్యమై. 5] 


బొ 


ఎక్కడి పొదిలె మతెక్కడి యోబళ 
శ్రీక్షేతరాజ మీరెంటిమధ్య 
నెంతలేదన్న కనీసమ్ము పది పదు 
నేనామడలదూర మైననుండు 
నెట్లువచ్చును తీర్థ మింతదూరము నుండి 
ప్రతిదినమ్మును వేళపట్టునంద 
శ్రీమదహోబలక్షే తదైవతలగ్న 
వరభిక్తిజనితప్రభావమిదియు 


నెంతటి విచిత్రమహనీయ మీ నృపా[గ 

గణ్యు డెంతటిస్‌ద్ధసంకల్పు ఉంచు 

దినదినమ్మును తీర్ణమేతెంచువేళ 

నాడుకొనుచుందు రచ్చెరువార జనులు. 52 


శా. మర్మజుండగు పెద్దమంధత్రి నియమింపంగా సమర్థాశ్వికుల్‌ 
కర్మణ్యాంకితజీవు లంచెలుగ మార్గమ్మంతయున్‌ తీర్చి యం 
తర్మధ్యమ్మునపోవు గుజ్జముల మీదన్‌ తెచ్చి తత్తీర్థము 
న్నిర్మృష్టాఘుడు సంబురాయలకు నందింతుర్‌ సదా వేళకున్‌. 53 





నాయని నుబ్బారావు 


ధరణీధరఖండము 126 


తరల. ముసురు పట్టిననాడు వారలు మొల్కజల్లుల వానకున్‌ 
పసినిసుంగులు సంబరంపడి బైట నాడుచు జేరి కే 
కిసలు కొట్టెడురీతి వెల్వడి గిట్టజల్లుల కోర్చి సా 
హసభరాత్ములు వేళకే పతి కందజేసిరి తీర్థమున్‌. 54 


ఉ.  రెండవనాడు భూతల హరి ద్వియదంతరమెల్ల తామయె 
చండతరార్భటీశితకశాహతులౌ పెను వర్షధారలన్‌ 
పిండితదేహులయ్యు బిగివీడ కెదోయొకవేళ కెట్టులో 
మండలనాథమౌళికి సమర్పణ చేసిరివారు తీర్భమున్‌. ర్‌5్‌ 


hal 


వరదలన్నియు వచ్చి చెరువులన్నియు నిండి 
కడుపుపట్టకనీరు కట్టలవసి 
యేటులన్నియు పొంగి యేకాప్యమై వాగు 
వంకలన్నియు నొక్కవరద గట్టి 
ప్రళయవేళా మహార్ణవ భీకరాకృతి 
భూమియంతయు నీటిముంపుగాగ 
కుకవి సంధానించు గొగ్గిమాటల పద్య 
పాదమ్మువలె బాట పట్టుసడలి 


విజిగి రూపమ్ముచెడి నీటసురిగి పోయె 

దారిపాడుగున నంచెలవార లెచట 

నడగిరో యక్కటా: తీర్థమంద దవని 

నాథవరునకు మూడవనాటి నుండి. 56 


శతజయంతి (వచురణ 


127 జన్థుఖమి 


ఆ.వె. తీరమానకుండ తిండిమాటటులుంచి 
పచ్చిగంగయెన పుచ్చుకొనడు 
నృహరిభక్తు డేమి గహచార మిదియని 
చింతపడిరి పొదిలెసీమ జనులు. 57 


కం. ఆపద్ధర్మముగా ల 
క్ష్మీపతి భక్తాగ్రగణ్యుచే నెల్లెనన్‌ 
సాపడున ట్లొనరింపన్‌ క్‌ 
చేపట్టిన కడకలెల్ల చిట్లెన్‌ వృధయె. 58 


ఉ. చెప్పెను వృద్ధకంచుకి విశేషవిధిజుడు పెద్దమం(త్రియున్‌ 
చెప్పును రాణివాసమును చెప్పె కుమార తెలుంగురాయలున్‌ 
చెప్పె దివాణమందు మటిచెప్పగలలట్టి ప్రబుద్ధులందటున్‌ 
చెప్పిరి రాజు నిశ్చయము చిట్లదుపో యెవరెంత చెప్పినన్‌. 59 


వొ 


(ప్రజనెల్ల తన తెల్లురాయనివలె జూచి 
నిండువాత్సల్యము్ము నెజపు తండి 

రాణివాసము దక్క రమణులందజ నక్క 
జల్లెం్యడ్రుగా విమర్శించు మాని 

యిదిచేయగాదగు నిది చేయగాదను 
సదసద్వివేక విస్ఫారబుద్ధి 

ఆకలంక విష్ణుభక్త్యావేశదీప్తి న 
త్యభినవుండైన ప్రహాదశిశువు 





నాయని నుబ్బారావు 


ధదణీధరఖండము 


తన ప్రజ ల్పడుపాట్ల కంతర్మనుండు 

ధరణినాథుండు సంతతాంతర్ముఖుండు 
పూజగదిలోన స్థండిలమ్మున శయించి 
నృహరిమోల నంతర్యాగనిష్టుడశయ్యె. 


తే.గీ. బయట వర్ణమ్ము చెలలేగుభంగి గనడు 
లోన క్షుతృషల్‌రేవు కల్లోలమరయ 
డయ్యహోబలపతి విగ్రహమ్ముమీద 
సంబురాయండు చూపు నిశ్చలమొనర్చి. 


'ఉ. నాలవనాటి వేకువ మనమ్మును చూపును నేకమైన భూ 
పాలుని కంటికిన్‌ ప్రభుని భైరవ సింహముఖమ్మునందు లీ 
లాలులితాతికోమలవిలక్షణలక్షితహాస రేఖ (కొం 
జాలుగ తోచినట్లయిన సంబుడు భక్తివశంవదాస్యు డై. 


ఉ. తాతలనాటి ముల్లెవని తత్పరత న్నినుబట్టి డెందపుం 
గోతమునందు భదముగ కూరి తరించితి నింతకాలము 
న్నీతలపపెట్టిదో యెజుగ నీవొకమాయగ నిప్పుడిట్టు లీ 
గోతముచించి జైటబడ గ్రుచ్చెదు శాతనఖాసిపు త్రికల్‌. 


మ. అపుడాబాలునకై హిరణ్యకశిపు స్వ్యాంతమ్ము చీల్పంగ మో 
దపువార్థిన్‌ తలమున్కలయ్యునటకాదా దేవసంఘమ్ము క్రూ 
రపు నీగోళులతీట తీర్చుకొన లేరారాక్షసుల్‌ భూమిమై 
నిపుడీదీనుని పందబట్టితి వయాలే మెచ్చునిన్లోకముల్‌. 


శతజయంతి (వచురణ 


60 


61 


62 


128 


129 జన్మభూమి 


మ. అంగమ్మయ్యది మానవాతిసహజమైనంత నేమాయె నా 
సింగంపున్‌ తలకాయయొ చెడియెబో చిత్త మ్మటుల్లాక ద్యో 
రంగమ్మందు నకాలమేఘ నటలార్చాటమ్ముగా నీదయా 
సంగీతమ్మిటుసాగునే ప్రళయగర్దాతర్దనోద గ్రమై. 65 


ఉ. నిక్కపుఖక్తి నన్వహము నేమముతోడ పరిగ్రహించు నీ 
గుక్కెడు పాదతీర్థమునకు న్ననుబాపగ నెంతపన్నితీ 
వక్కట నాదురాజ్యమిదియంతయు వారిమయమ్ముగాగ నా 
గుక్కెడు ప్రాణముల్గొనగ కొండొకమార్గములేదె శ్రీహరీ 66 


ఉ. ఒక్కడొకండు నీతినియమోచితవృత్తులు మత్ప్చుజాళికై 
మక్కువడింది నమియవనూనయచేసిరి నీకు వారు ము 
న్నెక్కడలేని యూవిలయ మిల్లెగబోసితి నిష్కింయార్తులై 
(నుక్కగ వారినైన దయజూడగదే జగదేకరక్షకా. 67 


ఉ. కొండలకొండ నాపొదిలెకొండ భుజాపరిణద్ధ సీమకై 
కొండలరాయడైననిను కోర్కులు (్రేళ్భుటుకంగనిల్చి భూ 
మండలి నేయెడన్‌కనని మంగళముల్పచరింప నారెపూ 
దండలువెట్టి యమ్మకు ముదంబొవగూర్పగ నుత్సహించితిన్‌. 68 


మ. అవునా శ్రీమదహోబలాద్రియదినీ కాశ్రీవనమ్మమ్మకున్‌ 
తవులైయంటుకొనంగ నేబిలిచినంతన్వత్తునా చక్రవ 
ర్తిని రావో యను శంక నాహృదయమందే కోరికన్మీదుగ 
ట్టి విచారింపగ నేటికిట్లుకడముబ్టె న్నా యదృష్టమ్మి లన్‌. 69 


నాయని నుబ్బారాశు 


ధరణీధరఖిండము 


శా. నేనైపిల్యగలేదటంచు నభిమానిత్యమ్మబే యెవ్వడా 
హ్యానించెన్నిను బొట్టుపెట్టి గరుడాహార్యమ్ము మట్టాడగా 
నానాగోత్రవిహారతత్పరుడవై నా గోతమే కానిదా 
శ్రీనిత్యస్థితవక్ష నీ హృదయ మిస్సీ వజకాఠిన్యమై. 


శా. రా నాకొండకు వేగ నిప్పు డయినన్‌ రానిచ్చలేదేని యం 
దే నీకొండనె యుట్టిగట్టుకొని యూలేగుల్లముబ్బంగ నె 
బ్లైనన్‌ పోయినదేమి త్యత్పదజలప్రాప్తిచ్యుతుండైన నా 
కీనాజీవములెట్లు నిన్వెదకులే యేకొండమీదేనిమున్‌. 


తరువోజ. 

అని యెల్లురాల్పడ నద్ధరారమణు 
డతికఠినోపవాసాయాసమూర్తి 

వినిపింప పతిపాదవిమలసత్తీర్థ 
విరహసంకేదనిర్వేదాంతరంగు 

డనయమ్ము పతిమూర్తి యదరునలేచి 
యడగువేసినట్టులైన నాశ్చర్య 

జనితనిభమమున చక్షువుల్మూయు 
జననాథునకు పట్టె చల్లనికూర్కు. 


శా. లేచెందేవు డహోబలమ్మున ఘనాలీథాంగకుండై తటి 
ద్రోచిర్యల్లరి యమ్మవా రురమునన్‌ త్రుళ్ళింతలైతూల సా 
మీచీన్యాతతవిశ్వ్యరక్షణకళా మేయ(ప్రభావాంకమున్‌ 
సాచెందక్షిణపాదము నృృపరిరక్షా తక్షణోద్వేగమున్‌. 


శతజయంతి (పచురణ 


130 


70 


71 


72 


73 


131 జన్మభూమి 


ఉ. చాచినయంగ భక్తునివిషాదము మానెడు తత్తఅమ్మునన్‌ 
రేచితవేగధాటినడరెం గుజికామడమీతి భక్తి సం 
కోచమునొందు నప్పొదిలెకొండను సాంతమతిక్రమించి మిన్‌ 
రాచెడు చీమకుర్తి కుధరమ్ముపయింబడ స్వామిపాదమున్‌. 74 


కం. బలమగు పదపాతమ్మున 
గులగులనై యంతలావుకొండయు బాధా 
కులమై నిలువంజాలక 
చలిజ్వరము సోకినవ్వ చాడున వడకెన్‌. 


ఉ. ఈ యొక కాలితాకునకె యిట్లవతారము మాజిపోవని 
స్రీ యిదియేమికొండయని శ్రీపతి వేసినకాలువెన్కకున్‌ 
క్రోయగ పోయి యప్పొాదిలెకొండ వినమ శిరప్రసారిత 
చ్యాయల నందమొల్కునొకచట్టుపయింబడె సాాామిపాదమున్‌. 76 


కం. బలమగు పదవాతమ్మున 
తలకొంచెముచిట్టి కొండ తలకక భక్తు 
జ్వలత న్విష్టువహనని 
శ్చలాంగుడౌ గరుడివలె స్రర్యముజూపెన్‌. 77 


ఉ. ఈయతిలోకపాదహతి కించుకమయైనను సంచలించ దా 
హా యిదియేమికొండ యని యాద్యుడు రెండవకాలుకూడ హ 
రాయతింగూడదీసికొని యమ్మయొసంగగ నిత్యచర్వణా 
ప్యాయిత కప్పురంపువిడె మచ్చటతృప్తిగ నుమ్మి క్రమ్మనన్‌. 78 





నాయని సుబ్బారాథు 


ధలరజీధలఖంఉము 132 


తే.గీ. కదలె నొకకొంత పడమరగా నృసింహు 
డచట నొకవృక్షరాజంపుటలరుగొమ్మ 
హంసువనమాల రక్తితో నందుకొనియె 
భక్త సంబున కొక యానవాలుగాగ. 79 


es 


మధురాకారము దీనిజూచితివటే మత్చే3యసీ నాటి నీ 
యధికౌత్సుక్యపు ధాతకీకుసుమరమ్యానోకహ మ్మిమ్మహా 
మధుసామ్రాజ్యము నేలుకొమ్మికను భామా సిద్ధసంకల్పవై 
క్షుధితుండైపడియున్నభక్తు డికరాజున్‌ సిద్ధసంకల్పుడే. 80 


తే.గీ. అని పరమరమ్యమైన యయాూారెమాని 
వీడ వెలసనహోబలనేత పాదిలె 
కొండలక్ష్మీనృసింహుడై నిండుకరుణ 
భక్తరక్షణ కై లోకపావనుండు. 81 


కం. మొనసి కవాతదియు కడ 
చన బారులు తీరిపోవు సైనికుల వలెన్‌ 
పనితీజినంత తీరుగ 
వినువీథిన్వీడిపోయె పృథుమేఘమ్ముల్‌. 82 


కం. కడగంటి కొట్టినంతనె 
విడివడి గడవిడగలేచి విచ్చలవిడింబ 
ర్విడు బడిబుడుతుల వడువున 
పడుచున్‌ లేచుచును పోయె పసిమొయిలుగముల్‌. 83 


ss Ed a DE aE 
శతజయంతి (వచురణ 


133 కిన [ఖమ 


బొ 


వర్షసంకటమువో ప్రజపొందు నమలిన 
హర్షమ్ము గతి తెల్లనయ్య దిక్కు 
లమ్మకైసేసిన యారెపూవుల శోభ 
ననుకరించుచు శోణమయ్య తూరు 
పయ్య సింగపుగంతులన్నట్లు మెమెకి 
నడరె ననూరురథ్యముల కాళ్లు 
సంబురాయని భక్తిసాఫల్యమనురీతి 
బాలభాస్కరుడు వంబమ్ము కట్టె 


నాదినారాయణీయ మహామహస్సు 

శ్రీ పొదిలెకొండ లక్ష్మీనృసింహు రక్తి 

నలముకొనవచ్చె సూర్యమండలమనంగ 

హిదిలెకొండసై క్రమ్మజ (పొద్దుపొడిచె. 84 


కం. ఇదియంతయు స్వపష్నమ్మున 
నిదురించెడు సంబురాయనికి తోచిన న 
భ్యుదిత మహోత్సాహసమా 
స్పదచిత్తప్రమితి విష్ణుపద మందుకొనన్‌. 85 


శా. లేచెన్సంబు డహోబలేశ్వరదయాలీలావియద్వాహినీ 
వీచీశీతలశీకర స్తమితనిర్వేదుండు భక్తప్రతీ 
క్షాచిన్మంగళ రూపతక్షణదిదృక్షా సీతజంఘాలమున్‌ 
సాచెన్‌ దక్షిణపాదము న్నతశిరస్తా మంతరాజన్యమున్‌. 86 





నాయని సుబ్బారావు 


ధలజీధరఖిండము 134 





తే.గీ. పిలువడెవ్వని నెవనితోపలుక డేమి 
చెప్పడెవనికి రమ్మనిచిరడెవని 
మట్టిపూడిమార్గమ్ముున మనుజవిభుడు 
పొదిలెకొండకై వేవేగ పోవుచుండె. 87 


ఉ. _ లేచెను వృద్ధకంచుకి విలీనవిచారుడు పెద్దమంత్రియున్‌ 
లేచెను రాణివాసమునులేచె కుమారతెలుంగురాయలున్‌ 
లేచె దివాణమంతయునులేచె హఠాద్దమనాఖిలాషిమై 
లేచినలేడిమయైన లవలీచలితాంగుడు రాజువెంబడిన్‌. 88 


మత్తకోకిల. 
కన్నబిడ్డలరీతి మమ్ములగారవమ్మున చూచి మా 
యన్నికోర్కులుతీర్చు భూరిదయాసముద్రుడు సంబు భూ 
భృన్నిరంజనమూర్తి నేడిటు లేమిచిత్రమొ యున్నవా 
డున్నయట్టులులేచి యెక్కడికోచనున్‌ పదచారియొ. 89 


ఆ.వె. అనుచు పొదిలెసీమజనులు నవిస్మయ 
వదనులును విషాదహృదయు లగుచు 
భూపవరునియందు పాలివోని విశ్వాస 
ధనులు రాజువెంట తగులుకొనిరి. 90 


శతజయంతి (ప్రచురణ 


135 జాన భూము 


2 


ఏమయ్యా శ్రీమన్మహానుమండలేశ్వరా 
పొది లెరాజే్యందిరాహృదయనాథ 
సాదరదృగ్గాల మేదినీమీసర 
గండ సజనరక్షకా కటారి 
సాళువా యోబళేశ్వరనిర్మలినఖక్తి 
నిభ్బతభావా ధరణివరాహ 
అరదముల్చన్నింతు నందలాల్తెపింతు 
గొడుగులుపట్టింతు కొదువలేక 


చామరమ్ములువేయింతు నేమి సలవ 
టంచు చెంతకువచ్చి యర్ధించు పెద్ద 
మంత్రి వదనమ్ము మె ప్రమమయ విలోక 


నావళి నిగిడి నడచుచునే విభుండు. 91 


చం. ఎటుగుదునిన్ను నాహృదయమే మతి సాక్షిగ నింతకాల మి 
య్యుటువది నిండినట్టి పసియాతని రక్షణభారమందె నీ 
శిరసది పండెబో సచివశేఖర డంబములైన వీనితో 
నరయగ నిప్పుడేమిపని యవ్యయుపాలికి పోవువానికిన్‌. 92 


ఆ.వె. ముసురుపట్టి నీటిముంపున (ప్రజకుంద 
నయ్యనేమొయంటి నా ర్రిమీఅ 
నన్ను నుద్ధరింప పన్నిన కరుణామృ 
తంపు నిట్టయంచు తలపనైతి. 93 


నాయని నుబ్బారావు 


ధలణీధలఖుండము 186 





కం. ఆ కొండనుండి నాకొటి 
కై కరుణామూర్తి యొక్కయంగగ రభసో 
(దేకుడు విచ్చేసెనటే 
యీకొండకు నేమి నాయదృష్టము సుమతీ. 94 


తరువోజ. 
అనియాననమ్మున నతిలోకకాంతి 
యలలూగజెప్పిన నతులితానంద 
వినివేశుడామం|(త్రి విమలవిచార 
విశ్రుతుం డావార్త వినిచె నెల్లరకు 
తనతనపుణ్యమే తగపండినట్లు 
తలపోసి యద్భుతాత్సోహసంభృతులు 
జనులెల్లచెలరేగి జననాయకునకు 
జయజయ లె్వెట్టిరి జనరంజకునకు. 95 


చం. ఆత డుపవాసశీర్ణ బహిరంగబలుండు నృసింహభాక్తిసం 
భృతనిభృతాంతరంగనివిరీసమహాబలు డేగుచుండె నొ 
క్కతమిని రివ్వురివ్వుమని కాళులు నిక్కులరెక్క లై కృపా 
మృతధుని యచ్యుతుం డవతరించిన శైెలమునంద దృష్టియె. 96 


ఆ.వె. మెట్లులేనికొండ నెట్లెక్కు వృద్ధరా 
జనుచు మంత్రి తలచునంతలోన 
వచ్చిపడిరి పదులు వందలు వేలుగా 
పండినట్టివారు కొండపనుల. 97 


శతజయంతి (వపచురణ 


137 జన [భూమి 


ద్విపద. చెట్టుచేమలు పొదల్‌ చిట్టికంపలును 

కొట్టి వీల్చేసిరి గొడ్డళ్ళవారు 

పాతజలైయున్న బండలనెల్ల 

వొతగల్చిరి గడ్డపాజలవారు 

వాటము్ముగా నంత వసుధమట్టించి 

బాటదీర్చిరి చెలపాఅల వారు 

భ(దపర్చిరి రాతిసలక లెల్లెశల 

నద్రిపాదము జేరునంతలో రాజు. 98 


కం. అడుగెత్తి వేయులోపల 
నడుగునమెట్టుపడి యిట్టు లడుగడుగునకున్‌ 
వడు మెట్టుమెట్టుగా న 
ప్పుడమీశుడు కొండమైకిపోయి యెదురుగాన్‌. 99 


ఉదయసూర్యుని లేతపదములు తారాడ 
నభినవకాంతిరమ్యమగు నెత్త 
మున నవ్యయుని పాదముద్రల నుల్లోక 
చారువై మెజయు నాచట్టుజూచ 
కన్నులపండువుగా భక్తిపారవ 
శ్యమున ముత్పులకాంగుడగుచు సంబు 
డిచటనే ముందుగానిచటనే నాదేవు 
డతివేగపాదుడై యవతరించె 


జొ 





నాయని సుబ్బారావు 


ధరజీధతఖండము 


సృష్టియున్నంతకాలమ్ము చెరిగిపోని 
స్వామిపాదము[దల నిట్టు సంతరించు 
కొన్ననాకొండగుండె యీచిన్నిచట్టు 
పుణ్యమెంతని యబ్బురమ్మున మునింగి. 


తే.గీ. స్వామిపాదమ్ముపడిన తక్షణము నంద 
సంభవించె కపాలమోక్షమ్ము నీకు 
నన్న యనితరసాధ్యపుణ్యస్వరూప 
యెంతసుకృతివినీవు భూభృద్వ రేణ్య 


తే.గీ. ఇంతకాలమ్మయిన నాదుహృదిని పడవు 
లీలగావైన స్వామి పొదాలము[ద 
అలకనగ విచ్చిపోవ నీయడ్డమున్న 
పంచభూతాత్మకమైన పంజరమ్ము. 


మ. అని భూభృన్మణి వేదనానిశితభళక్త్యావేశితస్వాంతు డా 
ఘనశైలస్థలముద్రిత ప్రభుపదాంకశ్రీ(ప్రబంధమ్ము నొ 
య్యన ముమ్మాటులుచుట్టి కన్నులొరయన్‌ సాష్టాంగదండప్రణా 
మనిలీనుండయి లేచిపోవ నెదుటన్మందారరాగమ్మునన్‌. 


తే.గీ. మిహిరకిరణావృతమ్మయి మెజయు నవ్య 
యాత్ము డుమిసిన కపురవీడ్యంపు కజయు 
నయనగోచరమై సుధానందభావ 
లహరి హృదయమ్ములో తహతహలురేస. 


శతజయంతి (ప్రచురణ 


100 


101 


102 


103 


104 


136 


139 జన్మభూమి 


తే.గీ. అదిర మంగళ దేవతా మృదుకరోప 
నీత కర్ప్చూరతాంబూల నిత్యభోగి 
పొదిలె కవటాకులదె పొమ్ము పుణ్యమింత 
కయ్య నీనోరు దొండపండై సతమ్ము. 105 


ఉ.  ఈకపురంపుతావులు మహేశ్యరతామహనీయతా సము 
ల్లోకములౌచు నాయెడదలోతులు చూజకొనున్‌ దయానిథీ 
నా కొణవడ్డప్రాణములు నాచికొనంగ త్వదీయనూత్నర 
మ్యాకృతి( గన్నులార కనునంతకు నన్ను ననుగ్రహింపవే 106 


కం. అని శక్తివిహినుడు రా 
జూను నొకయేకువలె తూలుచున్‌ చని యెదుటన్‌ 
ఘనధాతకీవిటపి శా 
ఖను(వేల్వనమాల గాంచి గద్గదగళుడై. 107 


తే.గీ. నీ సుగంధప్రసాధన నియతకర్మ 
మేను రహిమీజగోరి లక్ష్మీవిధేయు 
డిచట నీనీడ వెలసెనా యెంతపుణ్య 
ధనుడవైతివి ధాతకీతరువతంస. 108 


కం. అని తత్తరు ప్రశంసన 
మున సమ్మద బాప్పపూరముగ్గాక్షుండ 
వ్యనమాల గొని వెలుగు శో 
భన శాఖాసుకృతమెంచి భావము కరగన్‌. 109 





నాయని సుబ్బారావు 


దరణీధరఖండయు 140 





తే.గీ. అలరుల మిటారి వలపుల నమ్మవారి 
తలకు పట్టించి యుయవారి గళమునంటి 
కులుకువనమాలం( దగిలించుకొంటి వారె 
కొమ్మ యెంతటి నెరజాణవమ్మ నీవు. 110 


కం. అని నంతనె తీటినదని 
పని వనమాలయును కొమ్మ పట్టువదలి గా 
లిని తేలిపోయి ప్రభుగళ 
మున నెప్పటి భూషణ ప్రమోదత నతికెన్‌. 111 


మ. పతియు బ్బున దానియట్లచని శ్రీ ప్రాణేశమూర్తి ప్రభా 
మృతమున్‌ కన్నుల జుట్టి భక్తి వివశుం డీశాంఘై పద్మమ్ములం 
దతికెన్‌ చేతనతా వికీర్ణుశయి హాహాకారులుంగా జనుల్‌- 
శ్రుతి మూర్ధన్యుని మోమనుగ్రహమహాశోభా చమత్కారమై. 112 


తరల. ప్రభుని చల్లనిచేయి కాయము. బట్టి నిల్చిన యట్టుతై 
(ప్రభుని చల్లనిచూపు గుండెనుపట్టి రాచిన యట్టుశై 
ప్రభుని వెచ్చనిశ్వాస నూపిరిపట్టు రెక్కొని నట్టులై 
బుభువిభుప్రతిముండు లేచె నరేంద్రు డెప్పటి యట్టుశై. 113 


రొ 


వృద్ధకంచుకియను పెద్దమంత్రియును ము 
త్పులకాంకురము్ముల పొలములైరి 

గళసూత్రకలితమాంగల్యముల్‌ దేవేరు 
లతిగుప్తిం గన్నుల కద్దుకొనిరి 


శతజయంతి (వచురణ 


141 జన్హుఖూమి 


తండి చాటుదనమ్ము దక్కెనంచు కుమార 
తెల్లురాయండు సంతృప్తి విరిసె 

నల దివాణము్మువా రందటు తమతను 
భాగధేయమ్ములు పండెననిరి. 


కొండ కొండయును బోరుకొనగ పేర్చి 

జయజయ ధ్యానము లొనర్చె జనసమూహ 

మర్చకుండిచ్చు స్వామి పాదామృతమ్ము 

నాని సంబురాయండు కృతార్థుడయె. 114 


సంబురాయల వంశస్థులు 


కం. ఏవంవిధ ఘనపుణ్య 
(ప్రావృతమతి పెద్దసంబురాయల జననం 
భావిత వంశమున ధర 
ణీవరులెల్ల పురుషార్థనిష్థితబుద్ధుల్‌. 115 


తే.గీ. గజపతుల బంధులట వారు భుజబల(న 
భూతగతులు కర్ణాటాంధ్రభూమిపతులు 
మాజఖుతోరణపడకుండ మహితయశులు 
సీమచేసి రిన్నూజేండ్లు సోమకులులు. 116 


నాం 
నాయని నుబ్బారాను 


ధరణిధరఖండము యు కన 


ఉ. అంచితశోభ రాచనగరై చన నూరికి దక్షిణాశ భా 
సించినకోట తూర్పుదెస నిస్తుల కస్తురికేళకూళిలో 
సంచులు నంఖు లైెణమదసారము పేరిన వారికేళి సా 
ధించు నపూర్వగంధమయదేహులు వారల భోగమేమనన్‌. 117 


కవిరాజవిరా జితము. 
పొదిలె సివారులనెల్లెడ కెంపులపూలరథము్ముల మొత్తములై 
పొదలెడు తంగెడలట్లు విలాసవపుర్వలనమ్ముల లోచనముల్‌ 
చెదరిన రాజులగుండియల న్మరుచిచ్చుబు రాణులు మేల మృగీ 
మదమయనీరము ధూమ నిభమ్ముగ మజ్జనశేళిని కేళకులిన్‌. 118 


శా. _ చేసెన్‌ కొండనెవండు భక్తినృహరిశ్రీధామ దివ్యమ్ముగా 
నా సంబుప్రభుపుత్రుడొ తెలుగురాయం జేమి శృంగార వి 
ద్యాసర్యంకషమూర్తి తద్వితరణ వ్యాసంగసారంగనా 
థీసమ్మోహన సౌరభమ్ములవి చుంబించు$దిశాగల్లముల్‌. 119 


తే.గీ. చలువ మడతల నైపథ్యచతురు గూర్చి 
పొదిలెసీమవాసులనోళ్ళ పూచినట్టి 
'తెల్లతల్లగ నున్నాడు తెల్లురాయ' 
డనెడు సామెత కాకరమాఘనుండె. 120 


శా. 'అక్షయ్యమ్ముుగ సంబురాయని తెలుంగాధీశ కస్తూరికా 
భిక్షాదానముసయరా సుకవిరాడృృందారక(ేణి' కం 


చక్షీణప్రతిభా సమ(గ్రకవితాధ్యక్షుండు శ్రీనాథ భ 
బ్టేక్షోణీధవువేడె నా రసికలోకేశుండు సామాన్యుడే. 121 





శతజయంతి (ప్రచురణ 


143 జన్మభూమి 


ఆ.వె. ఆతనికేమికొజత యచట కస్తురి వీణి 
యలు విదుల్చుమృగము లయుతసంఖ్య 
లంత యవసరమున కతగాడులేడొ తి 
ప్పయ్య యవచికుల మృగాంకమూర్తి. 122 


ఉ. _ ఎత్తిన చేతివేళ్ళకొన లింతులకు న్నెలవంకసొమ్ము లై 
హత్తెడుపట్ల నెంతకుసుమాయుధకేలియొ రాజశేఖరుం 
డెత్తిన వింటి వంపు లసుహృత్తుల కోర్యగరాని యమ్ములై 
హత్తెడు పట్ల నంత దహనాంబకకాలకరాళ కేళియున్‌. 123 


శా. సామంతుండయి ప్రొాఢరాయలకు తత్సామాజ్య విద్విడ్వనీ 
సూమంతుండయి శత్రురా ట్కులసతీ హేలాస్తసిందూరరు 
క్సీమంతుండయి భూరిదిగ్యిజయ శక్తిస్పారసమ్యగ్యశ 
శ్రీ !మంతుండయి సార్యభౌము నలరించెన్‌ తెల్లురాయం డొగిన్‌. 124 


కం. ఆయవనీపతి సుకృతవ 
నీ యోగ్యఫలమ్ము లై జనించిరి పుత్రుల్‌ 
శ్రీయుతుడు గుండభూపుడు 
రాయవిభాళుండనన్‌ విరాజచ్చౌర్యుల్‌. 125 


శా. అంకాపొంకములెత్తి ఫీషణరణవ్యాపారబాహాధను 
ష్టంకారమ్ములు ఘీంకృతుల్‌ నెజప కాష్టాసంధులందెల్ల సా 
హంకా రో[గ్రమదద్విపంద్రయుగళమ్మాయిర్వురు న్వైరిసే 
నాంకోలమ్ములు సెల్లగించెదరు తోడైపోరులన్‌ తండ్రికిన్‌, 126 


నాయని సుబ్బారావు 


ధరణీధరఖండము 144 


కం. పిండిన కీర్తిక్షిరపు 
గుండిగదొంతరలనిజె కకుప్పుల తలలన్‌ 
గుండన్ఫపతి గోవిందుడు 
గుండసముద్రాగ్రహార గురువితరణిమొ. 127 


కం. ఆయన కూరిమితమ్ముడు 
రాయవిభళావనీధురావహుడు స్వవం 
శాయతకీర్తికి కలికి తు 
రాయి యయిన చిన్న సంబురాయల గాంచఛచెన్‌. 128 


ఉ. ఆత డహోబలేశ్వరు నిజాంతికభూమికి తార్పగన్న వి 
ఖ్యాతుడు తాతతం(డి మణియాతని నామము దాల్భగన్న వా 
డీతడు సంతతార్చితమహేశుడు పేరును పెంపుగాంచె ము 
తాతవిధాన తానునొకదైవత నూతన సంప్రతిష్టచేన్‌, 129 


ఉ. శశ్యదుదాత్తభక్తి చినసంబుడు సంభృతధర్మపాలనా 
నశ్వ్యరరక్తి పుణ్యవరణము్ముగ నాయనకాంధ్రకొండ బై 
విశ్వజనీనుడై సకలవిశ్యమనోంతరవర్తి రామలిం 
గేశ్వర దివ్యవర్తి వెలయించె నిరంజనకాంతిపుంజమున్‌. 130 


ఉ. ఒప్పులకుప్ప సంబుని సహోదరి సూర్యకులప్రదీపమై 
యొప్పినవాని "ెండ్లియయి యుర్విపతిన్‌ జగతాలసింహునిన్‌ 
తిప్పలిదేవి యీవినిరితీవ కులత్రయ పావనమ్ముగా 
తిప్పలిదేని పల్లెను విధించె శిలాక్షరకీర్తిబంధమున్‌. 131 


శతజయంతి (నచురణ 


145 జన్హుఖూమ్‌ు 


శా, పొంకంపుంగనులౌచు నాత్మవిభులన్‌ పొంగింపరో భాగ్యని 
శ్శంకాంకూరలు కారొ రాణులు ప్రజాసంక్షేమ మిట్లెంచిలే 
అంకేపల్లిసమీపమందున తటాకాంచత్ప్రతిష్టా రసా 
లంకారమ్ము ఘటించె తిప్పలి రసాలంకారసంకేతమున్‌. 132 


నేలయదరు 
ఉ. నారలుదారధర్మపరివాసితులందటు నందు భక్తిని 
స్మేరహృదంబుజుల్‌ పొదిలెసీమ6 బునీతముచేసి రిద్దఖున్‌ 
కారణజన్ము లేరికతన న్నృహరీశ్వర దివ్యతేజముల్‌ 
కోరకితమ్ము లాపొదిలెకొండపయిన్‌ తగ నాంధ్రకొండకై. 133 


తే.గీ. హృదయమే సపెద్దకోవెలై యెసగు నృహరి 
కంచునో భక్తవరుడు నిర్మించె గర్భ 
గుడియు కోనేరు మాత్రమ్ము కొండమీద 
సద్దసంబుడాడంబరనిరహితుండు. 134 


శా. ఆకొండన్‌కల సాటిలేని చబులన్‌ హర్యక్షచర్యాసము 
తేకమ్మప్పగ నిచ్చవచ్చినగతిన్‌ చెల్లాడగా మండప 
ప్రాకారమ్ముల యడ్డులేని గతియే బాగాయె నంచెంచెనో 
శ్రీకాంతాపతి భక్తునుల్లమును (శుబేసించ డవ్వానికై, 135 


మ. పయిబండాలములేక స్వామి కిటుపోవన్‌ పెద్దకాలము్ము త 
జ్ఞయనామాంకితవర్ణ భాద్రపదమాసపప్రాప్త శీతాంశువా 
రయుతాభీలమహానిశన్‌ ప్రళయగర్ణాతర్ణనాత్యద్భుత 
క్రియ మున్నైన్నడులేని నేలయదరుర్క్మెం దద్దరిల్లం దిశల్‌, 136 


కాయని సుబ్బారావు. 


ధథరణేథరఖండము 146 





శా. ఆ విధ్వంసక భూమి కంపమున కుద్యద్వాతసంధూతవ 
ల్లీవేశ్శమ్ముల లీల తూలి గగనాలింగ న్మరుద్గ్లోపుర 
శ్రీవైయాత్యనిధానముల్‌ ఘనశిలాశిల్చాంగ కమ్ముల్మహా 
దేవాగారములెల్ల సాల్పడియ ధాత్రీ కంఠహారమ్ము లై. 137 


తే.గీ. నియతి మల్లచమూపతి నిలుప వెలయు 
నల చదలువాడ రఘునాయకుల నివేశ 
మంతటి మహాలయమ్ము మహాలయమ్ముు 
నందె నందున్న సకలజనాలి తోడ. 138 


ఆ.వె. అదియు నెంత పెద్దయదరో చదల్వాడ 
యుత్తరమున నడచుచుండు గుండ్ల 
కమ్మ దిమ్మదిరిగి గతి తారుమారయి 
నాటగోలె దక్షిణమున నడచు. 139 


మ. జయవర్షమ్మిటు సర్వదేవనిలయాశ్చర్య వ్యవచ్చేదనా 
త్యయమై యర్చకులాదిగా జనులు సంటత్రాసార్ట్‌తాత్యంతని 
ష్కెింయతాకుంఠితచిత్తవృత్తులయి కస్తింగూర నిత్యార్చనా 
ద్యయహీనుండయి కొండమీది నరసింహస్వామి గాసింబడెన్‌. 140 


ఆ.వె. అపుడు పస్తులుంచె నట్టు లారాజేంద్రు 
నిపుడు తానె పస్తు లిట్టు లుండు 
నెట్టి ఘటకు శయ్య యీ నరసింగయ్య 
యంచు విస్తుపోయి రఖిల జనులు. 141 


శతజయంతి (వచురణ 


147 జన్మభూమి 


ఉ. అంతట మన్మధాబ్దమున నాగిరిమకై నరసింహమూర్తికిన్‌ 
పంతముమై ప్రతాపహనుమంతుడు పూని యొఎచోర్చె నర్చనల్‌ 
సంతతమం[తపాఠ పరిసర్పితసర్వదిగంతరము్ముగా 
నెంతయు కక్తి నొక్క పదునేనుదినమ్ములు నిర్విరాముడై. 142 


మ. సకలానందద మట్లు మం్యత్రపఠనాశ్చర్యమ్ము నాదైక ది 
వ్యకళాకేళిగ సాగి మూగతనమున్‌ పాలించె నున్నట్టులుం 
డి కథానాయకుడైన దేవుడును తన్నిర్య్యాజ సంప్రాపితా 
ర్చకుడుం గంతులమారి పంతముల తిర్యక్యా్యము లేమెంచిరో. 143 


కం. అగచరుడు బంటు స్వామియు 
నగౌకనుం డొక్కచోట నంటసిలుట లే 
కగచాట్లమారికొలు వై 
యగపడడేమో ప్రతాప హనుమంతుండున్‌. 144 


కం. అది నృహరిపునఃపూజా 
భ్యుదయమ్మునుగోరి కపివిభుం డందులకై 
పొదిలెజనుల గొలుపు తలం 
పెదనూపగ నెత్తినట్టి యెత్తగునేమో. 145 


కర్లపూడి వెంగన కట్టడ 
తే.గీ నాటనుండియు పొదిలెలోనగల కమ్మ 
వారిలో నొక్క డన్నమ్ము వర్ణితముగ 
పాలు మాత్రమ్ము త్రావుచు పట్టెదీక్ష 
నృహరిపూజలు పునరుద్ధరించు నిష్ట. 146 





నాయని సుబ్బారావు 


ధరణీధరఖండము 14t 





చం. అనయము కొండమీది పరమాత్ముని పాదసరోజము ల్మన 
మ్మున విరియించుకొన్న భవమోచితు డాతడు కర్లపూడి వెం 
గన యను భక్తశేఖరు డకల్మషచిత్తుడు సర్వలోక పా 
వనునకు కొండమై నవనివాససుఖమ్మనగూర్చ నెంచగన్‌. 147 


ఉ.. అన్నము నీరు మాని జగదర్చితు కొండకుతార్చె సంబురా 
జన్నము మాని వెంగనమహాకులు డవ్యయు జీర్ణమందిర 
ప్రోన్నమనమొనర్చుటకు పూనెనటే యికనేమినేడు మా 
పున్నెములెల్ల పండెనని పొంగిరి హర్షసము(దులై జనుల్‌. 148 


శా. ఆ కీర్త్యుజ్జ్యలు భక్తి సంభరితచితాభోగమేపాటిదో 
లోకుల్‌ వేయివిధాల తోడుపడగా లోకేశ్వరావాస ర 
మ్యాకల్చమ్ము వెలింగె శుద్ధజలకూపావాప్తితో మండప 
ప్రాకారమ్ములతోడ గోపురముతో ప్రత్యక్షవైకుంఠమై. 149 


మ. మరుదారాధితవాదు నాలయవినిర్మాణము్ము సర్వాంగసు 
స్థిరతాపాది శిలాసమన్వయకళోదీర్ణమ్ముగా పూర్తియె 
తిరుకల్యాణ మహోత్సవమ్ములు ప్రవర్తిల్లెన్‌ వికార్యబ్దమం 
దరుదౌ వైభవదీప్తి షోడశవికారాతీతుడౌ స్వామికిన్‌. 150 


తే.గీ. శ్రీమదష్టాక్షరీమంథ్ర సిద్ధిపరుడు 
చ(క్రవర్తులవారి కాచార్యవరుడు 
బోధమహితుండు మారకాపురపు సోమ 
యాజి సర్వాగమవిధిప్రయోజకుండు. 151 


శతజయంతి /(సచురణ 


149 జన్మభూమి 


తే.గీ. పూజలేక చిక్కినస్వామి పుంజుకొనగ 
నాగమజ్ఞాడు దీక్షించి యధికనిష్ట 
నడపె నం(సోక్షణమ్ము (ప్రాణప్రతిష్ట 
మటీ కళావాహనమ్మున సమర్థఫణితి 152 


తే.గీ. శ్రీ మహాలక్ష్మీ తేజఃప్రపిద్ధినలరి 
నవవధూ దివ్యలావణ్య మవధరించె 
శ్రీనృసింహుడు తేజఃప్రసిద్ధి నలరి 
నవవరాంచితవేషసుందరత మించె. 153 


శన 


అటు సంబురాయల కడుగుల మడుగులై 
పొడవు కట్టిన మజ్దిపూడిమెట్లు 
నెట్టులేర్పడినవో యిటు పర్వతాల బా 
వి సమీపమున పెకి వెడలు మెట్లు 
మెట్లుమెట్లన్ని లక్ష్మీనారసింహ క 
ల్యాణవీక్షణకుతూహలత కొట్టి 
కోలాహలమ్ముగా కోల్కొను జనపాళి 
పదధూళి చైతన్యవంతములుగ 


నడవి మెకములు భీతిమై నడగ గుహల 
(క్రిక్కిజిస్‌ మూగు యాత్రికుల్‌ పిక్కటిల్లి 
నగము నగమెల్ల శృంగారనగరమయ్య 
నయ్య తిరునాళ్ళ సాగిన యన్నినాళ్ళ. 154 





నాయని సుబ్బారావు 


ధరణజీధరఖుండము 150 





తే.గీ. పాంచరాత్రాగమాచారఫక్కి పూజ 
స్వామికి నిరంతరాయమై సాగ గొట్టి 
పాళ్ళ మాధవయ్య యనెడు ప్రథితు పొదిలె 
నంబి గట్టడచేసె వెంగనఘనుండు. 155 


మజ్దిపూడి సంజీవిపెర్యాదు, పొదిలె పెద్దల తీర్పు 


కం. ఎది పొదిలెకొండ నరసిం 
హదేవు నిత్యార్చనమునకైన నియామక 
మది మజ్టిపూడి గోపా 
లదేవు పూజారికి హృచ్చులాకానిభ మై. 156 


కం. కదలి చనుదెంచి పోయిన 
దెదియో వెదకికొను భాగ్యహీనుని కరణిన్‌ 
పొదిలె నలుగడల నాతం 
డదేపనిగ తిరుగులాడు నసహాయుండై. 157 


మ. కలితేశాన్యదిశా ప్రశాంత ధవళాకారమ్ము నిమ్మయ్య దే 
వళపున్‌ దిడ్డిమొగన్‌ వగన్‌ రగులుచున్వా డంతలో పశ్చిమ 
స్థలినొప్పున్‌ పొదిలెమ్మ దేవళము చెంతన్‌ చింతలన్వాడు తిం 
దిలిపాటన్‌ పదచెర్వుకట్ట నడినెత్తిన్‌ హత్తినా డంతలోన్‌. 158 


శతజయంతి (ప్రచురణ 


151 జన్హుఖూమి 


ఆ.వె. పొదిలెకొండ మీద కుదిరిన దృష్టి నీ 


రైనా 


కం. 


డడదు సుంత కుదురుపడదు కాలు 
కూరుచుండు లేచు వారక వీథులు 
వలనుచుట్టు పిచ్చివాని పగిది. 159 


అనుపదమ్ముగ వేయు నడుగుల కనయమ్ము 
వేల్లితమ్మగు చిన్నిపిలకవాడు 

ఊర్ల కపుండ్రపు తెల్పు లొరసి కెంపులు గండ 
రించు శ్రీ చూర్ణంపు లేఖవాడు 

పంకించు శిరముతో వంతులన్నట్టు లూ 
గాడు బంగారు తమ్మంట్లవాడు 

ఉరము వీపును నంటియుండక మాటికి 
తెరలెత్తు నిడుద జందియమువాడు 


పరమ వైఖానసుడు భరద్వాజ గోత్ర 

విదితుడు పరాశరుని యింటిపేరివాడు 

సామవంతుడు సంజీని నామధేయు 

డొక మహాకార్యసాధ నోద్యుక్తు డతడు. 160 


తనవచ్చిన పనియేమో 

మనసుతెఅచి చెప్ప డడుగు మానిసులకు నా 

ర్చను తీర్చ నూరిపెద్దల 

పనిమై యొరుల కది కొబుకుపడు నయ్య యనున్‌. 161 





నాయని సుబ్బారావు 


ధరణీధరఖండము 


152 





ఆ.వె. అతని వాలకమ్ము నతని మాటల తీరు 
విస్తుపోయి చూచు విను జనమ్ము 
నూవునాననట్టినోళ్ళ రంగులుమాతి 
వెడలు వార్తలెల్ల వినుచు తలరి. 


తే.గీ. పొదిలెకును మజ్జిపూడికి పొరపు లేమి 
యేమి తలపెట్టె సంజీవి యిపుడు దీని 
నరయవలె నంచు రచ్చదీర్చిరి విచార 
దకులందటు పొదిలె పెద్దతల లపుడు. 


ey 


అతడు బత్తులవంశ్యు డశయ్యపరెడ్డి క 
స్పాకాపులందెల్ల ప్రథమగణ్యు 
శా కర్లపూడి కులాబ్టీ తెల్లని కత్త 
లాని మల్లపగుండనేని యాత 
ఉందుగానుల వంశమందారమాత డ 
క్షక్కయ్య నిత్యరుద్రాక్షమాలి 
మటియున్నవారెల్ల బిరుదుటెక్కములు స 
ద్ధర్మపాలన సంవిధానచణత 


బుజ్జమీసాల మగసిరుల్‌ పుట్టినిళ్ళు 

బుట్ట తలపాగల కుదుళ్ళు మెట్టినిళ్ళు 
నెట్టుకొని వచ్చి కూర్చుండి రెట్టయెదుట 
పొదిలె పొదిలె యంతయువచ్చి పోగువడగ. 


తజయంతి (వభురణ 


162 


163 


164 


153 జన్మభూమి 


జొ 


ఆయనయవర్ణి పమ్మయసింగధీమణి 
వంశచిత్రపటంపు వన్నెబొమ్మ 
లాశ్రయించినవారి కల్లొనేరెడుపండ్లు 
కసిగొన్నవారికి ముసిడిపండ్లు 
కడితంపు కర్ణాటకపు పీటముళ్ళిట్టె 
గంటంపుమొన విప్పగల సమర్థు 
లూరి నానా వ్యవహారమ్ము లీదెడు 
కాపుపెద్దలకు చుక్కాని తెడ్డు 


కదలి వచ్చిరి కరణముల్‌ పొదిలెవాసు 

లైన శివరాజు పొట్టి అయ్యప్పరాజు 

ననఘు జెల్లమరాజు వెంకన మనీషి 

కోవిదుండు పోలంరాజు గురవరాజు. 165 


ఉ. పయ్యరలింకిపో సెగలవాగుల పొంగులు విశ్వరూపమౌ 
దయ్యపు పశ్చిమానిలము తాకున వీనులు చూడు వారికిన్‌ 
తియ్యని పల్కు వెన్నెలల తేటలు చల్వల విందుసేయగా 
నయ్యపరెడ్డి యర్చకున కాదృతి స్వాగతమిచ్చె నీ గతిన్‌. 166 


కం. రావే పరాశరుని సం 
జీవీ విఖనస మహర్షి శ్రీవాగ్రసపున్‌ 
(కోవీ యీ సభముందథఅ 
నీ వాదము విప్పవే గణింపుల దీవీ. 167 


నాయని సుబ్బారావు 


ధరణీధరఖండము 154 





శా. అయ్యౌదార్యమతి ప్రయుక్త చతురవ్యాహార నిష్యందముల్‌ 
ముయ్యేఖై ప్రవహించి కర్ణకుహరమ్ముల్‌ నింప నీస్వాగత 
మ్మయ్యారే పరమాద్చుతమ్మని జనమ్మంకించె నాలోచనల్‌ 
క్రయ్యల్లట్టు మనమ్ము లోపొరల లేఖామాత్రసంకోచమై. 168 


ఆ.వె. అర్చకుండు లేచి యయ్యలారా వాద 
మునకు రాను భేదమునకు రాను 
మజ్దిపూడి తరఫుమాట యొక్కటి చెప్ప 
వచ్చినాడ నొంటివాడ నిచట. 169 


మ. అనినన్‌ సంతత నిర్మమేశ్వర నిధిధ్యానమ్మునన్‌ సర్వవా 
సనలున్‌ వండిన యింద్రియంపుపాల మక్షక్కయ్య విప్పారు లో 
చనగోళమ్ముల సంభమమ్ము తిలకించన్‌ కంఠమాలా కన 
ధ్ధన రుద్రాక్షలు త్రుళ్ళియాడ పలికెన్‌ తానిట్లు సంజీవితోన్‌. 170 


తే.గీ. అయ్య అయ్య సంజీవయ్య అంతమాట 
యెందుకయ్య నీ వొంటరితేమి సకల 
భువనపాలకు డా మళిపూడి ప్రభువు 
నేలి పాలించు నోకుంచెకోల (ప్రభువ. 171 


ఆ.వె. దాని నందుకొని విదద్దుండు మల్లప 
గుండనేని పొదిలెకొండ ప్రభువు 
నిండు గుండెలోన వండిన వెంగన 
యింటివాడు వాని కిట్టులనియె. 172 


శతజయంతి (వచురణ 


155 జన [భహాయి 


ఆ.వె. పొదిలె మజ్దిపూడి పాసగి యొకేసీమ 
మ్మవెడు నిరుగు పొరుగు జనపదములు 
సీమ సుస్థిరతకు చిచ్చిడ నిట వాద 
ములకు నెవరు భేదమునకు నెవరు. 173 


తే.గీ. అన్నదమ్ముల మధ్య నేవైన కలత 
లెప్సుడైనను రావచ్చు నెందుకైన 
నంతమా(త్రాన సామమ్ము నతకరించి 
భారతరణమ్మునకు పాలుపడుదురయ్య 174 


మ. కసుబాకాపుల మేటి యయ్యుప (ప్రసంగ(బ్రహ్మ గంభీరమా 
నసు ణా యిర్యుఅ వాక్యబంధముల చందం బాత్మనగ్గించ య 
య్యసమానోక్తిమయ ప్రపంచమున కధ్యాహార కల్పమ్ముగా 
ససి నిండారిన మాటపొందు వెలయ న్‌ సంజీవితో నిట్లనెన్‌. 175 


ఆ.వె. ఒక్కడైన నొకటె యొకవేవురైనను 
నొకటె సత్యమొకటె యొండుమాట 
మందిమాట సత్యమై చెల్లుమాట ముం 
దేమొ యిప్పు డోకిలించుమాట. 176 


ఆ.వె. ఎట్టినష్టమైన నెట్టి కష్టమై్మన 
పాడిదప్సు తలపు బరువు మోయు 
బలుపు లెవ్యరిందు వైభానసా సత్య 
వంతమైన నాదు వచనమునకు. 177 


నాయని నుబ్బారావు 


ధదరణీధరఖండము 156 


తే.గీ. రచ్చమండప మీ నిగారంపు దేవ 
ళమున వెలుగొందు శ్రీమహాలక్ష్మి సాక్షి 
ప్రక్కనుండు సంగడి వీరభద్రమూర్తి 
సాక్షి యెవరికి వారి దర్శనమె సాక్షి. 178 


ఉ. చీకటి వాకయె వెజపుజిమ్ము సొరంగములోన ప్రాకుచుం 
దేకుచు పోవువాని కొక దీపము చిక్కినయట్లు. సంశయ 
వ్యాకులుడైన యర్బ్చకున కప్పలుకుల్‌ స్తిమితమ్ము గూర్చ ని 
ర్భీకత నాతడిట్లు వినిపింపదొడగె స్వకీయవాదమున్‌. 179 


am 


ఓ పురస్కార్యులారా పురాకృత పుణ్య 
ములు చేతనించిన మూర్తులార 

ఊరిమై ప్రతిలేని పారుపత్తెమున (స 
సిద్ధులారా న్యాయబద్ధులార 

వినరయ్య సదసద్వివేచనాకలితాంత 
రంగులారా ధర్మసంగులార 

తనకు ప్రసన్నమౌ దైవతమ్మును కొల్వ 
మును సంబుపతి మట్టిపూడి త్రోవ 


నేగి మెట్టెక్కి మెట్టు వేయించు కొంచు 

నృహరి కట గర్భగుడియు కోనేరు దీర్చె 

తీర్చినట్టి కోనేటిపై తిరుగులేని 

కేవగలదయ్య మజ్జిపూడికి మిరాసి. 180 


శతజయంతి నచురణ 


157 జన భూమి 


ఆ.వె. అతని నచట పొట్టి అయ్యపరా జడ్డి 
జార దీనికేమి తారకాణ 
కొండమీది స్వామి కొలువు పంచుకొనంగ 
నెంతపన్ని తర్చకేంద్ర యనియె. 181 


ద్విపద.పుబ్దెడు బుద్దుల పొట్టి అయ్యప్ప 
దట్టించి యిటుపల్కి తనకు తాటోటు 
కట్టంగ డెందమ్ముు కలగుండు పడియు 
దిట్టతనమ్ము సంధించి యాస్యమున. 182 


కం. ఇది యేటిమాట మా జన 
పదవృద్ధుల కెల్ల నోటిపాజై కోనే 
రది మణిపూడి పొలము లో 
నిదంచు వా రనెడు మాటె నే నంటి నిటన్‌. 183 


తే.గీ. ఈ జనథ్రుతి కా దందులేని చెప్పు 
డనియె సంజీవి-జనవాక్య నుభినుతమ్మె 
సొదిలెకొండకై మజిపూడి పొలమదేదొ 
కలదనుట నమ్మ శక్యము్ముగాకగాని. 184 


తే.గీ. దీని కేదైన గ్రంథస్థమైన మంచి 
దాఖలా యున్న నీదు వాదమ్ము పొసగు 
సర్వజనసమ్మతమ్మైన సరణి ననియె 
పొదిలె శివరాజు వాదనైపుణులమోజా. 185 





నాయని నుబ్బారాథు 


ధరణధలఖిండమయు 16 





ఆ.వె. కుంచెకోల।క్రిప్పుకొను నాకు గ్రంథస్థ 
మైన సాక్ష్య మెట్టులమరు నట్టి 
దాఖలాకు మీరె తగుదు రయ్యా గంట 
మునకు తాళప(తమునకు దొరలు' 186 


తే.గీ. అనియె సంజీవి జనసమూహమ్మునందు 
ముందు తిష్టవేసిన యొక్క ముసలి బలిజ 
నాయకుడు లేచి నోటిలో నాను తమ్మ 
నెగయ నుమిసి కంఠము సవరించు కొంచు. 187 


కం. ఈ దరు వెక్కడ నేర్చితి 
వాదివిగద నీదు వాదవైఖరికి బలా 
పాదకమగు సాక్ష్యము బ్రతి 
వాదుల తెమ్మందు వెంతవాడవు రన్నా, 188 


తే.గీ. అనుచు గర్జింప కొందతౌననిరి కొంద 
టిచట ప్రతివాదు నెవరని రిట్టునట్టు 
మల్లగుల్లాలుగా రచ్చమంటపమ్ము 
కరయుగమ్మెత్తి వారించి కలకలమ్ముు. 189 


తే.గీ. అన్నలార ధర్మాసనమ్మున్న మనకు 
నదియు కర్తవ్యమే సత్యమరయు కొజకు 
ననుచు నెల్లమరాజు వెంకనను చూచె 
కోవిదుండు పోలంరాజు గురవరాజు. 190 


శతజయంతి (ప్రచురణ 


159 


జన ఖరాబు 


తే.గీ. 


అనఘుం డెల్లమరాజు వెంకనయు నష్టాచూపు నాంతర్యమున్‌ 

కని మందస్మిత కాంతిరేఖ లెలమిన్‌ గండద్యయిన్‌ ప్రాకి క 

న్గానల న్వెన్నెల మొగ్గలై నిగిడి రేకుల్విప్పగా దస్తర 

మ్ముల తాటాకుల పుస్తకమొ్మొకటి సంపూజాత్మతన్‌ తీయుచున్‌. 19] 


పుర్వగాథల జవిలె యప్పాదిలెసీమ 

దండ కవిలెను విప్పి పత్రములు తిరుగ 

వేసి యొకపట్టు చదివివిన్సించె నిట్టు 

లెల్లవారును చెవులు అిక్కించి వినగ. 192 


'' గ్రామ దక్షిణాన కొండమీద నరశింహులు సంబురాయన్మి ప్రసంన్నము 
లయినారు. అప్పుడే గర్భగృహం మాత్రము కట్టించి కోనేరు త్రవ్వించి 
స్వాములకు అనేక సమారాధణ చేశి తీర్ధప్రసాదాలు పుచ్చుకొనెను. 
దేవళం పొదిలె పొలంలోది. కోనేరు మరిపూండి పొలంలోది.'' 193 


మాలిని. 


కం. 


పొదిలె నగరవీథిన్‌పోవు నిమ్మయ్యతే ర 

ప్పదటున నొక వాలున్‌ పల్లమై దూక చౌప్పా 

కదిసి నిలిపి నట్లా గ్రంథ సాక్ష్యము బన్‌ త 

తృదము సకల మత్యాశ్చర్య సంస్తంభ మొందెన్‌. 194 


అప్పుడు విజయానంద 

మ్ముప్పర మంటుకొన మా వయోవృద్ధుల ప 

అప్పుడు నిజమాయెంగద 

యిప్పుడు మీ తీర్చుచెప్పరే మా యప్పల్‌. 195 





నాయని నుబ్బారాభు 


ధరజీధరఖుండము 160 


కం. అనియె సంజీవి యనియె నయ్యప్పరెడ్డి 
ఘనుడు వెంగనకట్టడ మునుగకుండ 
మజ్లిపూడికి న్యాయము మణగకుండ 
నిర్ణయించు మల్లపగుండనేని యిపుడు. 196 


శా. అన్నీతిప్రభు చాకచక్యమున కాహాపుట్టగా నేని యో 
యన్నా అయ్యపరకెడ్డి నీ హృదయ మూహాతీతమై యిట్టు లీ 
పిన్న న్నేడొకపెద్దచేసితివి నీ పెంపెంచి మాయింటి వెం 
గన్నన్మంచినదేవునెంచి భవదీయాజ్ఞప్తి బాలించెదన్‌. 197 


౭ 


అని సభాసారుల కభివందన మొనర్చి 
వినరయ్య సమరసాపీనమతులు 

కొండమై భగవంతు డుండు దేవళమది 
పొదిలె పొలమ్ములోనిది మిరాసి 

పొదిలెదై మజిపూడి పొలములో రంజిల్లు 
రసరాశి కోనేర్మిరాసి మళ్లి 

పూడిదై స్వామికి పూజానివేద్యముల్‌ 
నడప పొదిలెనంవి గుడికివచ్చు 


ప్రజలకు శఠకోప తీర్ణప్రసాద 

ములు సమర్శింపగా మజ్టిపూడి నంబి 

యిదియ నా తీరుపని నివేదించె సభకు 

గుణగరిష్టుండు మల్లపగుండనేని. 198 





శతజయంతి [వబురణ 


16] జన [భూమి 


కం. ఇది సామరస్యమార్గ 
మ్మిది సౌకర్యంపు పక్ష మిట్లొపునె యీ 
చదురుని నిర్ణయమనుచున్‌ 
సదస్య్యు లగ్గించి రతని సమతాదృష్టిన్‌. 199 


కం. ఒకడై వచ్చియు దివిష 

తృకలానీకముల మధ్య సాహసవిద్యా 

ధికత కృతార్దుండగు ప 

క్షికులేంద్రునివలె ప్రహృష్ట చిత్తుండయ్యున్‌. 200 
తే.గీ. అంతవట కొక్కమాటయు ననని మాధ 

వయ చివాలున లేచి కైపంచె దులిపి 

కటి బిగించుచు సంజీవి గదిసి యొక్క 

గంతున మొగమ్ములోన మొగమ్ము బట్టి. 202 


ఆ.వె. పొదినలెయప్ప మళ్రిపూడి చెల్లెలు తమ్ము 
డా యిదేమి శంక పాయుమింక 
మన యదృష్టమిట్లు సపెనగొన్నదని వాని 
కదియ బట్టి బిగ్గ కౌగిలించె. 203 


తే.గీ. గంతుగొను మాధవయ్యను గని యిదేమి 
బెడద వచ్చెనురా యంచు బెగడు జనులు 
నృహరిసేవార్థ మిర్వురు నేకమైన 
చందమున కతి విస్మయాసందు లైరి. 204 


నాయని సుబ్బారావు) 


162 





మ. జనతా నిరరహర్ణదీపత జయోచ్చైర్నాదముల్‌ కొండపై 
స్యనితప్రక్రియంబ్రాకి కోవెల ధ్వజస్తంభోచ్చల ద్దంటికా 
స్యనసందోహములందు తేలిన రమావామాంగితో శైలఖే 
లనలోలుండనె మందెమేలముల మాలమ్ముల్పిసాళింపగన్‌. 205 


తే.గీ ఓసి నీ భోగముల కింక నొడ్లులేవు 
క్షీరరత్నాకరుని యింటి చిన్నదాన 
వింటివే యిట పూజారిజంట మనకు 
పొదిలెనంబియు మతి మజ్దిపూడినంబి. 206 


తే.గీ. అందులకు హరి(పియము నోయయ్య గిరుల 
వింగశమ్ములు మఅగిన సింగరయ్య 
మేటి తామేటి రూపమ్మునాటి ప్రథమ 
దాసి నిటు చిన్నసేయుట తగవటయ్య. 207 


తే.గీ. అనగ నరసింహు డోస్‌ యన్యాయ లతిక 
హృదయ రాజ్లివి నీవు నిన్నదిమి యదిమి 
గుండెగొబ గద్దె బట్టి కూర్చుండపెట్టి 
వే విధమ్ముల నర్చించు సేవకుడనె. 208 


మ. అనగా నిందిర పూతకొత్తిమిరిచేనై నవ్వె నవ్వె న్సదా 
తనుడు న్విచ్చినపండ్ల బూరుగయి తద్ధాసద్వయమ్మేకమై 
తెనుగుల్‌ సంస్కృతముల్‌ పరస్పర రసోత్సేకమ్ముగా మేళగిం 
చన కావ్యాత్మగతిం జగమ్ములలరించె న్నిత్యమాంగల్య మై. 209 


శతజయంతి (ప్రచురణ 


163 జన్గభూమి 


మంగళమహాశ్రీ,. 
శ్రీపొదిలెకొండ నరసింహునకు పర్వత వశీకరణ దక్షునకు లక్ష్మీ 
నూపురఘలంఘల వినోదపద వక్షున కనూనకవితా విదిత కీర్తి 
(ప్రాపునకు సంబునృప భక్తిఫల రూపున కభాగ్యజన మానసిక దుఃఖో 
త్‌క్షేపునకు సంసృతివిశీర్ణజన మోక్షరస సింధునకు మంగళమహాశ్రీ.210 


మ. పరపక్ష ప్రతివాదఖండనకళా ప్రావీణ్య నవ్యోన్మిష 
త్సరసాలోచన సంప్రమోది నిజపక్షవ్రాత న్యాయాధిపా 
దరసంభావితశేముషీనిశితవాద(పొఢ 'మదాాస్‌' పురో 
దరపద్మాకృతి 'లా' కళాలయ సముత్స న్యాయవాగీశ్వరా! 211 


కం. పొదిలె పురాతన చారి 
తదర్శనౌతుక్య్ణభావతతరమత్యా 
స్పదబహుశాసనగాథా 
త్యుదాత్తపరిశీలన ప్రయోజనచతురా! 212 


మాలిని. 
ఉరుతరపదవేగాహోబలాధీశ సద్య 
స్సురిత పొదిలె హృష్యద్ఫూధర శ్రీనృసింహా 
దర తరళకటాక్షో ద్గంధి కారుణ్యమాధ్సీ 
భరిత హృదయరంగాపాస్త సర్వ్యాఘరాశీ. 213 





నాయని నుబ్బారావు 


ధరణీధరఖండము 164 


నాయని సుబ్బారాయ క 

వీయ మ్మీ జన్మభూమి నిది భూధర భూ 

నాయక భూమ్యుద్ధర్హృ వి 

గాయన ధరణీధరాఖ్య ఖండము పొదలున్‌. 214 


శక్‌ ఖుండయు 165 


ఆ.వె. 


చం. 


శకిఖండము 


శ్రీచక్రాత్మిక పొదిలె 

మ్మాచిన్మయశక్తి భక్తి మధురమరంద 

ప్రాచుర్య సమభిషిక్ట స 

దాచారపరాయణాంతరంగ నృసింహా. 1 


పొదిలెమ శ్రైకథ 


పొదిలె సర్వజనుల పుణ్యసారసవనీ 

వికసనమునకైన వే వెలుంగు 

కరుణజాలువాటు కన్నుల పొదిలెమ్మ 

మేలుసేయు జగములేలుతల్లి. 2 


అతులితభక్తియుక్తి జను లామెకు కొలులుసేయుచుందు రం 
చితబహుచిత్రవర్ణముల చీరలతో కనువిందుగా పరి 

ష్కతములు గూండ్లు గల్లీ విలసిల్లిడు కుంకుముబండ్లు కట్టి యూ 
ర్దితశివవాహవేగత వరించిన గిత్తల గట్టి వానికిన్‌. 3 





శతజయంతి (ప్రచురణ 


166 జన భూమి 


ఆ.వె. కాపుబండిముందు కరణమ్ముబండి ముం 
దనుచు శుష్కవాదములకు దిగరు 
పూర్వసంప్రదాయము విధించు క్రమమున 
సాగిపోవు బండ్లు జనని గుడికి. 4 


ఉ. వేటలు కుక్కుటమ్ములు నివేదనగా బలియిచ్చి శక్తి కు 
తాటిత తద్వపుఃపలలపాకవిశేషము లర్థిమై నిరా 
ఘాట మనోముదమ్ముసెలగన్‌ కడుపారభుజించి కొల్పుజం 
జాటము నిస్తరింతురు ప్రజల్‌ పొదిలెమ్మకు గూర్చుభక్తులై. 5 


ఆ.వె. ఇంతచేటు జీవహింస దేవతేేర 
చేత ఘయూరమండు ేతుమతులు 
జీవములను కోసి దేవతకిడి తిన్న 
పాప మంటదం|।డ్రు భక్తిరతులు. 6 


కం. ఇది జీవహింసామె య 
య్యది కాదో యూరనూర నమరు కబేళా 
లొదవించు నిత్యవిశసన 
ముదరంభరతా మహాప్రయోజనమునకై. 7 


కం. ఏబాదికొ రెంజేండ్లకొ 
మూడేండ్లకొ యొక్కమాటు ముడివడు కొల్పుల్‌ 
ఫీశార్హమానవ మనః 
(కోడమ్ముల జననిభక్తి గురువులు వాటన్‌. 8 





నాయని సుబ్బారావు 


శకీఖుండము 167 





చం. పొదిలె యొకండెగా దిరుగు పొర్గుల యూళులు మెత మమ్మహా 
భ్యుదయనందు పాలుగొన నుత్సుకతంగను నమ్మకంచితో 
వదలును చిన్ని కుంకుమపు బండ్లును నై విలసిల్లి యట్టెస 
మ్మదమున కింత నోచనిది మాధవరాయనిపాలెమొక్క టే. 9 


కం. ఆయూరి వారలమ్మకు 
నేయుపదలు- పసుపు కుంకుమేనియు - తేరా 
దాయూరు తల్లి పుట్టి 
ల్లైయుండియు నేమి కర్మమది వారలకున్‌. 10 


కం. అమ్మాధవరాయని పా 
లెమ్మున కది దేవి మందలించిన పటు శా 
పమ్మందు రక్కథావిష 
య మ్మిటులు మందలింతు రప్పాదిలె జనుల్‌. 11 


గండరించెను మింట కమల బాంధవ బింబ 
మెట్జనిపపులగుండ మీది యీది 
పడమటిగాలి నిశ్వాస దాహార్చి పె 
కొనె తోక తొక్కిన కోడె త్రాచు 
విలయతాండవరు[ద్ర విచలజ్ఞటావళుల్‌ 
చెట్లకొమ్మలు కళాసికలు వోయె 
బ్రహ్మా్ధండభాండముల్‌ పగిలించు వెట్ట కు 
ర్వీ జీవనమ్ము లిజ్జింకు లింకె 


ha 


శతజయంతి (్రచురణ 


168 జన భూమి 


పొదిలె నొక మిట్టమధా్యహ్నమునను మారి 

మసగినట్లు విజృంభించె మండుటెండ 

దాని వెల్లువబడి వచ్చె తరుణి యోర్తు 

తప్తజీవ సమాశ్వాస ధన్యశక్తి. 12 


ఉ. అన్నులమిన్న కుండలినియౌ కుదురూదిన శీర్ణశేఖరం 
బన్నపు భాండముం బెసుకునంచునొ గట్టిగపట్టి చేతులన్‌ 
కన్నులవెల్లు కస్తురియు కప్పురమున్‌ చిలికింప దిక్కులన్‌ 
వెన్నెల వాక్షయె పరిఢవిల్లెను స్విన్న శరీర రేఖలన్‌. 13 


కం. ఆవతలి వైపున పెద్ద చె 
రువు కొకవైకుంఠ మగుచు రూపొందిన మా 
ధవరాయనివాలెము నుం 
డి వెడలి యక్కన్య గతి పటిష్టత మెజయన్‌. 14 


ఎండ మండించు నిల్లేల యీనాడు నా 
రాయణుం డమృత సంధాయకుండు 
భువన జీవన బిందు భోక్త మాయన్న త్రి 
భువన జీవన బిందు మూర్తిగాడొ 
యీ పెద్దచెరువు కిట్లీ వట్టిపోవుట 
లేమి యవ్యయ రస ధామమునకు 
మాయన్నలకు క్షుధామందేహులకు కనుల్‌ 
కాయలౌనో మదాగమ నిరీక్ష 


గొ 





నాయని ఘబ్బారాభు 


శకిఖండయు 169 





నను తలంపుల పరవశస్వాంత విధివ 

డార మడ్డమ్ముుపడి తత్తటాకమునకు 

క్షిప్రగతి వచ్చివచ్చి దక్షిణపుటలుగు 

ప్రక్క కట్టమైకెక్కినదక్కు మారి. 15 


మధ్యాక్కర. 
చెరువు కట్టకు సమీపమున నుడుకుల చింతల తోపు 
అరుదుగా దాని చెంతను చలువల మహాలక్ష్మి చెట్టు 
వరుస నెద్దులు బంతి నేడు నన్నలు వరుస నేడుగురు 
గుజిపెట్టి నుజుతురు సజ్జకంకుల కుప్ప కళ్ళమున. 16 


తే.గీ. ఆకలియు దప్పి తీజె మాయన్నల కిక 
నింక నా కష్టమిదియు గల్టెక్కె నంచు 
కట్ట యెక్కిన యాయాస కజ్జలముు 
కరుగ నక్కన్య కనుమూసి తెజచులోన. 17 


౭ 


నిత్యధావనమైన నీర్కావి దోవతి 
కటిమైని గజచర్మ కళలు బోవ 
వలె వాటుగా విరాజిలు నుత్తరదీయమ్ము 
గళసీమ పాము వంకరలు తిరుగ 
బూదిమెత్తిన ఫాలభూమి నల్లని చాదు 
బొట్టు మూసిన కన్ను పొలుపు తెలుప 
వలకేల పట్టిన బారు పంగల కజ్జి 


ముమ్మనవాలు సొంపులు వెలార్చ 





శతజయంతి (చురక 


170 జన [భూమ్‌ 


గంట డాపలికరమున కక్షమందు 

జోలె మెడ(వేలు సంకు తాంబూల రాగ 

రంజితమ్మగు నోరునై రమణి ముందు 

తరుణ జంగము డొకడు ప్రత్యక్షమయ్యి. 18 


మధ్యాక్కర. 
ఇట నొక్కక్షణము ముందెవ్యరిని కాన మిదియేమి వింత 
యెట నుండి వచ్చెతా నైంద్రజాలికుం డీ జంగమయ్య 
కటుతర ([గ్రీష్మమునకును వర్ణమ్ముగతి నంచు లోన 
గుటకలు వేయు కోమలికి జంగమ గురు డిట్టులనియొ. 19 


శా. ఈ కర్కోటపు జెండ బిచ్చమునకై యిల్లిల్లు నూరేగుట 
న్నాకు న్నాలుక పిశ్చకట్టినదిపో నారాయణీ దానభం 
గీకైలాసము నిక్క నీయెడద పూగీఖండ సత్కార దీ 
క్షా కైంకర్యము పట్టి యేలుకొనవే కల్యాణి యీ ప్రాణముల్‌. 20 


కం. ఆప్పలుకుల నయనమ్ములు 
విపారగ వదన కళల వెన్నెల |క్రోవుల్‌ 
కప్పురము చిమ్మ కంఠము 
విప్పి వెలది నవ్వుముడులు వీడగ నతనిన్‌. 21 





నాయని సుబాారాథ) 


శక్‌ఖుండము 17/1 





శా. లోకమ్ముల్‌ పదునాలుగింటగల యాలోకాలిసే శ్రేకనం 
థాకౌశల్యము మీ గుర్తుగొని యున్నావేమి యో జంగమ 
య్యా కైలాసము నుండి యూడిపడినావా యేమి లేకున్నచో 
నీకు న్నాయభిధాన మెట్లుతెలిసెన్‌ వింతయ్యె నీ చందముల్‌. 22 


తే.గీ. అడుగనిటు వాడు నవ్వు మీగడలు కోర 
మీసములు మింగి చెక్కిళ్ళుమేయ ననియె 
మాధవునిపాలెమున కదా మనికి నీది 
యింక నారాయణివి కాక యెవ్వరీవు. 23 


శా. ఆ కైలాసము మాట యెందు కిపుడోయబ్దాక్షి! యీ దక్షిణా 
శా కైలాసమె చాలుపొ మ్మిచట నీశాన్యమ్మునం దొక్కయి 
లె కైకోలుగ మత్పురాపరిచితవ్యాపార మీ నిత్య భి 
క్షా కార్యక్రమ మీశ్వరయ్య యను సంజ్ఞ న్నే నభివ్యక్తుడన్‌. 24 


తే.గీ. ఈ పొదిలెసీమ యందు నా కెటుక పడని 
యూళ్ళులేవు ప్రాణులునులే వుత్పలాక్షి 
సర్వనామరూప[్రియా సంగ్రహమున 
నాయెడంద మహేశతంటత్రమ్ము సూవె. 25 


శా. ఆ నారాయణి వాని పల్కుల కవశ్యమ్మున్‌ సహస్రార ప 
ద్మానందామృతసింధుమధ్యగ మహేశాంకస్థలాధిష్టిత 
శ్రీనారాయణియె వెలింగియు పునః ఫ్వీకారితాధారమా 
యానిర్మోకత నేమియున్‌ తెలియన ట్లాజంగమస్వామితోన్‌.. 26 


శతజయంతి (ప్రచురణ 


172 జన్మభూమి 


ఆ.వె. జర యెంత చదివి తవ్యక్త శబ్ద వై 
భవ యలంతి నాదు పలుకు వెంట 
నంత చదువవలెనె యమృత మూరించు చ 
ర్వణ పదము వక్క పలుకు కొజకు. 27 


కం. వక్కాకు సంచి బొడ్డున 
చెక్కితి నిలువెడలు వేళ చేతులు వీల్లా 
వక్కట సడల్ప దానిన్‌ 
తక్కక నీ దాహమెట్లు తలగెడి దానన్‌. 28 


తే.గీ. వరుడవీవు నన్నంటగా భద్రమగునా 
కన్యకనునే ననాహతకామకళను 
(భ్రాత లరయగా నేమి దెప్పరము కలదొ 
యెట్టు లీబహ్మముడి విప్పు టీశ్వరయ్య 29 


మ. వెరవారన్వుచియింప నిట్లతడు తన్వీ మెచ్చితి న్నీ పరా 
పరసంవాద విదగ్గ వైఖరి పరుల్‌ వారెవ్వరోహో! పరా 
పరదృక్కీజగ జంగమయ్య కికనీ ఖభ్రాతల్‌ వృథా వేశపా 
మరులా వారికి నేత్రముల్‌ చెదరనిమ్మా దాన నేమయ్ముడిన్‌. 30 


మ. అతితీవ్రమ్మగు నెండ దాహ మిక నా కావంతయున్‌ మైపరా 
ద తిరమ్మైనిలుమంచు నప్పరమ తండ్రజ్ఞాండు సౌవర్ణ శో 
భిత కాంచీ మణిపూరకద్యుతులు చుంబింపగ రక్షప్రభా 
న్విత తన్నాఖిసరోజ మాత్మకర సంస్పృష్టమ్ము కావించినన్‌. 31 





నాయని నుబ్బూరాఖభు 


శకిఖుండమయు 173 





ఉ. అక్కలకంరి బిట్టు వివశాత్మికయె యిదియేమి మాయరా! 
ఒక్కడ చుట్టచుట్టుకొని యున్నదదేదియొ నిక్కి చూచుచున్‌ 
చుక్కలు రాయునట్లు కడుచోద్యముగాగ మదంతరమ్మునన్‌ 
చక్కిలిగింతయౌ పరమజాలిక నీ కరమంట పొక్కి లిన్‌. 32 


తే.గీ. చరగురూ తల్లిదండ్రుల చాటుదాన 
నన్నలకు బువ్వ కొనిపోవుచున్నదాన 
పనికడపి వేగ మిలుసేరవలయుదాన 
నన్ను దయజూడు మనివేడ నవ్వియతడు. 33 


తే.గీ. ఓసి యాత్మాపహరికా యోసి మాయ 
లాడి చూడు బ్రహ్మగ్రంథి వీడిపోయె 
కలిత నారాయణ(ప్రభాకర్ణణ (ప్ర 
వర్ణన ప్రాణరక్తశోభావిభూతి. 34 


మ. అవలోకింపు తమోవధూతహృదయ వ్యాపారమేపార వై 
ష్టవముల్‌ రౌద్రములైన యప్పరమతేజశ్చ[క్ర లీలావిలా 
సవికాసమ్ములు నిన్వరించె నిక నిచ్చాశక్తిమై నీ మహా 
భవకర్తవ్యము పూను మీశివపురీ భాగ్య మ్మ శేషమ్ముగన్‌. 35 


తే.గీ డమరుకోద్బ్ఫూతములు ప్రగాథములు సప్ర 
అవమహానాదములు నిరంతరములౌ ప 
థముల దయివాటు నీయూరు ధన్యనరుల 
పరమపుణ్యఫలముల కల్చకనగము. 36 


శతజయంతి (వభురణ 


174 జన భహాయమి 


ఉ. రమ్మనికోరు నిన్నిది కర మ్మనురక్తి నదేదియో నికా 
రమ్మనుకోక యీశ్వరుని రాగసముజ్ఞ్వ్యల భావనొవికా 
రమ్మనుకోక దైవము శిరమ్మునకెత్తిన మేరువంత భా 
రమ్మనుకోక లెమ్ము శివరంగము పొంగగ శక్తిసంగమై. 37 


తే.గీ. పొదిలె పుణ్య పాప సమూహములకు నభ్యు 
దయ వినాశ కారిణివిగా నయితి వీవు 
నిత్యపాలనా సంహార నీయతశక్తి 
నింక నీకేటియాస పుట్టింటి మీద. 38 


మత్తకోకిల. 
అన్నలందువు చెల్లెలందువు నన్నమందువు మంచిదే 
అన్నలెవ్యరొ చెల్లెలెవ్యరొ అన్నమెవ్వరు తిందురో 
అన్నలన్‌ కనుమంచు నద్భుతహావభావవిలాసి చే 
సన్నజూపగ కన్య చూపులు చాచె కళ్లమువంకకున్‌. 39 


జొ 


అవియెద్దులా జగదంతవేళా భయా 
వహ కాలమహిష రూప[క్రమములు 

వారన్నలా మానవ(ప్రాణమూల ని 
రళనోగ్ర యమకింకర స్యరూపు 

లవి సజ్ఞకంకులా (ప్రవిఖండి తానేక 
గా్యత్రరక్తాక్త శల్కదప్రజముు 

లది కళ్లమా తాండవాభీలరుడ్ర పా 
దాహతోన్మథిత మహాశ్మశాన 





నాయని సుబ్బారావు 


శకఖుండము 175 





తే.గీ. 


మత్యపూర్వ బీభత్సుక మ్మగుచు కాన 

బడిన యాదృశ్యమునకు మే న్వడక నామె 

యింతకును మూలమనదగు నీశ్వరయ్య 

కొణకు నిటుచూడ నాతని గుటుతులేదు 40 


మటల నటు చూడ కళ్లమ్ము నుజుచుచున్న 

యన్నలు యధా(్రకార నిష్పన్ను లక్షి 

గోళకము లెబువుల సుడిగుండములుగ 

నెంచు చుండిరి తన్ను తదేక దీక్ష. 41 


దికపద. ఇదివణ కేనాడు నిట్టిది యెజుగ 


తే.గీ. 


పొదిలెకై నా యాత్మ పొంగులువాటు 

నెటునుండి వచ్చినా డింతలు సేసి 

యెటువైపు సురిగినా డీ జంగమయ్య 

నడిమింటిలో మండు నారాయణుండు 

పడబోయు నెండ కీభబ్రాంతి కల్లినదొ 

కనలు నన్నల కర్మగతి యెవ్వడెజుగు 

ననుకొంచు నటుసాగె నా కాతరాత్మ. 42 


కట్టమై నావిధమున సంగ్రథితమైన 

కన్యకా జంగమేశ్వర కపట నాట 

కము కనులబట్టి యాత్మలు కప్పువడగ 

నపరమృత్య్యూ[గరూపులై యన్న లపుడు. 43 


ప నాననా 


శతజయంతి (వచురణ 


176 జన్ముఖామి 


మధ్యాక్కర. 
వరుసగా నేడ్వురు కొడుకుల వెనుక వైష్ణవీ భవ్య 
కరుణచే నొక్కగానొక్కకూతురు కలిగెనటంచు 
మురియుచు నల్లారుముద్దుగాపెంచి ముసలిపీనుగులు 
పరమేశ్వరా దీని పాడుచేసిన పాపమ్ము పండె. 44 


మధ్యాక్కర. 
పరమేశ్వరుండట:- దీనిపాడెయు పచ్చిబద్దలును- 
వరియించెనట తన్ను వేదవాక్యమై పసిముండపాట 
పరమేశ్వరీ యంచు ముసలివగ్గులు ప్రక్కతాళముల 
హరుసింప తెగి యిది పొదిలె జంగమయ్యును తగుల్కొనియె. 45. 


మధ్యాక్కర. 
పోయెరా వంశమర్యాదనేటితో పొలిసెరా పేరు 
మాయన్యయపు చల్వమడతనంటెరా మాయని మజక 
యీయకృత్యము జూడగనియు నీకన్నులివి [వ్రయ్యబడ వి 
పీ యీచెడిపె బొందిలోన నింకను చెలగు ప్రాణములు. 46 


మధ్యాక్కర. 
చఅవరా చర్నకోలను వృషభముల చర్మముల్చగుల 
నుఅవరా కంకులకుప్ప పడలాగి నుగ్గునూచముగ 
గుజణుతురా కళ్లమ్ము నేడు నరబలి కోరెరా యంచు 


హరహరా ప్రళయకాలాగ్ను లైమండి రన్న లేశ్యురును. 47 





నాయని నుబ్బారావు 


శక్‌ఖుండయు 177 





కం. 


బొ 


చింతలతోపునిప్పులు (గ్రసించిన పశ్చిమవాయువుల్‌ సుధా 
నంతసమార్హ్ర శీతలములై పురణించెడి వేపచెట్టు ఛా 

యాంతరవేది దింపుకొని యన్నపుభాండము ఘర్మవారిసం 
(కాంతముఖమ్ము చేలము చెరంగుల చిత్తడివాయ నొత్తుచున్‌. 48 


నారాయణి పరమదయా 

పారాయణి ఖలవిధిప్రభాపుల నసువుల్‌ 

ఊరింపరాని యంగద 

చీరెడు సోదరుల నిట్లు చీరె న్వరుసన్‌. 49 


బచ్చలి పప్పన్న పరవశమ్మగుదు నీ 
కని పంపెనమ్మ పెద్దన్నరావె 
గోగు పచ్చడి యన్న కొండయెక్కెదవు నీ 
కని పంపెనమ్మ చిన్నన్న రావె 
కొఅవి కారమ్మన్న పరిగిపోయెదవు నీ 
కని పంపెనమ్మ బుల్లన్న రావె 
వంకాయ కూరన్న (ప్రాణములు విడుతు నీ 
కని పంపనమ్మ బుచ్చన్న రావె 


కరగిపోదురు ప్రాచింతకాయ టత్రొక్కు 
కో మిగిలి నన్నలార మీ రొక్కరొక్క 

రమ్మ వాత్సల్యధాత్రి మీ కదియు పంప 

నంగదకు చిక్కనేల రండన్నమునకు. 50 


శతజయంతి (వచురణ 


178 జన్మభూమి 


తే.గీ. ఆ పిలుపు విన్న పెద్దన్న యరుణనేత్ర 
కోణముల దొంగనవ్వులు కోరగింప 
నిట పని రవంత మిగిలిపోయినది చెల్లి! 
యదియు తీటినగాని రామన్నమునకు. 51 


తరల. (పిదుల నీయక యెంతనేర్పున పేర్చి యెద్దులు త్రొక్కినన్‌ 
చెదరి కళ్లమునుండి చుట్టును జీబువాజుచు నున్నయీ 
కొదమ కంకుల కన్నె ముచ్చుల కోడిగమ్ములు మాయగా 
కదిసి వేగమ రొల్లి యన్నిటి కళ్లమందెగద్రోయవే. 52 


తే.గీ. అంత నీపనితీలుపొ మ్మంతతీజు 
మాపనియు నంత కన్నమ్ముమాట దేవు 
డెలుగు రారమ్ము నారాయణీ! యటంచు 
చీక నాపిల్పు వికృతమై చెవి ధ్వనింప వ్‌చే 


కం. ఇదియేమి యావటించితి 
సదాశివా యంచు దక్షసవనస్టలికిన్‌ 
కొదుకుచు పోయిన సతిగతి 
కదలె న్నారాయణియును కళ్లము జేరన్‌. 54 


తే.గీ. చేరి పనిపూని నడుము వంచినదొ లేదొ 
జుట్టొడి'సిపట్టి పెద్దన్న నట్టనడిమి 
కళ్లమున పోయి నేలకు కఅజచు కొనగ 
లేసి పడలాగె నపరదుశ్శాసనుండు. 55 





నాయని నుబ్బారావు 


శకిఖండయు 179 





చం. చఅచిన చర్నకోలల రుషాహతులన్‌ సివమెక్క తక్కు సో 
దరు లదలించి రెడ్డ నతిదారుణచిత్తులు దుర్పరవ్యధా 
భరకుపితమ్ము లెడ్డు పరివర్తనవేగ పరంజసామ్య ని 
ర్భరవలనమ్ములై నుటిచె పచ్చడి పచ్చడి గాగ కళ్లమున్‌. 56 


కం.  లయకాలదండచండము 
లయోమయ ఖురప్రఘట్ట నాభీలము ల 
త్యయ విభ్రమశేఖీ ని 
రయాతి వికటమ్ము లుక్షతతి పాదమ్ముల్‌. 57 


కం. ఇరువది యెన్మిది గిట్టల 
పరంపరాహతుల చితికి పావని మే న్నె 
త్తురు లురుల నన్నెకంటన్‌ 
పరిమర్దితమైన మిరపపండై మెజసెన్‌. 58 


ఉ. ఆయమ కాయమందెగయు న(స్రము సూదులు చిమ్మి యా పశు 
ప్రాయుల కన్నులన్‌ పొడువ వారు భరింపగరాని వేదనన్‌ 
కోయని యార్చుచున్‌ తమకు క్రొత్తగ నేనిరయమ్ముపుట్టెనో 
పోయిరి చెట్టుకొక్కడును పుట్టకు నొక్కడునై యసద్గతుల్‌. 59 


ఉ.  ఆయమ కాయమందెగయు న(స్రము అంపపుకోతకోయగా 
వేయిపగుళ్లుపోయి ఖురవీథులు బాధలజంకె లభ్రమున్‌ 
(వేయగ బంతికట్టు తెగ(దెంచి యభద్రములైన భద్రముల్‌ 
పోయిన పోకగా వఅచె పుట్టకునొక్కటి గుట్టకొక్క బై. 60 





శతజయంతి (ప్రచురణ 


180 జన భూమి 


మధ్యాక్కర. 
ఆ రక్తమున బ్రుంగి సజ్జగింజలు హారిమాణిక్య 
సారరోచిర్చిందు సముదయమ్ముల సరణి రాగిల్లె 
నా రక్త మెంత యూర్ధ్య్యాఖిసరణమో యవని నింకియును 
చేరె నంతర్గామియగుచు నట చింతచెట్ల కాయలను. 61 


om 


చలదభిరామ కోమల విలాసము జమ్మి 
యాకు సోకుడుముడుగట్లు ముడిగె 
వటశాఖికను(వేలు పగలుకానని బుషి 
పక్షి యల్లలనాడె పట్టువీడి 
యేచి ముంగాళ్ళమై నెగయు బిడాలమ్ము 
వెనుగాళ్లమీద స్తంభించిపోయె 
పుట్టపై నాయ్యారముగలేచియాడు ద 


ర 


ర్వీకరమ్మట్లె నిర్విజ్ఞమయ్య 


ననవరత మూలమాయా(ప్రుయస్త మెల్ల 

ప్రకృతి వెతగుందె నమ్మహా(ప్రకృతి కొరకు 

నర్ధి సారాయణియును మాయావరణము 

సజ్జ కంకుల కళ్లమం దుజ్ఞ్జగింప. 62 


తే.గీ. ఆమెనెత్తుట తడిసినయంతమేర 
కళ్లమది సదాశివమంచకమ్ముగాగ 
నట సుధాసారవర్షిణి యగుచు పండె 
సతి పొదిలె భాగధేయ మూర్దితముగాగ. 63 





నాయని నుబ్బారావు 


శరిఖమిండమయు 181 





ha 


తే.గీ. 


బొ 


ఊరి తూరుపుమొగనున్న పోలేరమ్మ 
చెమ్మచెక్కాట కుత్సేకమొందె 

నూరి యాశాన్య మందున్న కైలాసయ్య 
సాంధ్యలాస్యముల కుత్సాహమొలికె 

నూరి దక్షిణవీథి నున్న గోపాలయ్య 
సాగటాలయాటహమె సాగపుమెఅసె 

నడియూరనున్న యంగడి వీరభద్రయ్య 
దాగిలి మూతకై వేగిరించె 


నూరి పడమర నేతదభ్యుదయమూని 
యక్క నతి చెల్లి లమ్మయె యాదిశ్తక్తి 
తనకు తనకును తనకును తనకు కలిగె 
నంచు నొక్కట హృదయము్మ లలరుచుండ. 64 


ఎండకెనాడుగా వానకేలకాడు 

రవి హృదంతరవర్తి నారాయణుండు 

తచ్చికురబంధసిత సితదామరమ్య 

మొక మొగలిరేకు మొగులు పెల్లుబికి యుబికి. రక్‌ 


వలీతసుశ్యామలవర్ణసుందరధూమ 
పిహిొత వై హాయస వీథి యగుచు 

మలసెనో చంచలామాలికాజూలాంత 
ర జ్యోతి రాపూర్ణరమ్యమగుచు 





శతజయంతి (ప్రచురణ 


182 జన్మభూమి 


వెలిగెినో హృద్యశీతల సమీర నిరంత 
రాలింగనాలోలితాంగ మగుచు 

కులికెనో గర్చసంగూఢ నిర్మలమధు 
తరముల వినిష్యంది యగుచు 


వెలెసనో నందినీపయో విలసనములు 

పంకసంక్షా ళనాత్యంత పావనములు 

పరమశుభకార్య పుణ్యాహవాచనములు 

క్షీరపూరముల్లురిసు నయ్యూరిమీద. 66 


ఉ. దుర్భర దోషకర్ణమ విదూషిత మా ఖలరంగమప్పు శా 
నిర్బర వర్షపాతముల నిర్మల రత్నమయాంతరీప నం 
దర్పరమణ్యమై సకలదైవతసేవ్య పవిత్ర దివ్య రో 
చిర్భరితమ్ముగా నెలిగె చిన్మహనీయకళానివాసమై. 67 


మ. కరుఖాకంధులు కన్నులై డమరువున్‌ కంజాతమున్‌ శూలము 
న్నరలోకాభయము న్వహించు కరముల్నాల్లి సహ(్రప్రభా 
కరసొవర్ణరుచిన్‌ హసించు విలసత్కాయమ్మునై దివ్యసుం 
దరరూస మ్ముకడుద్భవించె జగదానందమ్ముుగా నచ్చటన్‌. 68 


వసంతతిలక. 
ఆ విస్మయావహ మహా కరుణావతార 
శ్రీ వీక్షణన్‌ పరవశించి ప్రహృష్టచిత్తుల్‌ 
తైంవిష్టపు ల్లురియు నంచిత పుష్పవృష్టిన్‌ 
ద్యావాధరాంతరము తావులవెల్లి యయ్యున్‌. 69 


Bec ss esses టు య 
నాయని నుబ్బారావు 


శకిఖముండము 183 





తే.గీ. 


తే.గీ. 


ఆ.తె. 


నిర్బృణా కఠోరము దైవ నిర్ణయమున 

కట్లు తలయొగ్గు ధర్మదీక్షాచలాత్మ 

ఆమెయే పొదిలెమ్మ తద్రామము పయి 

నీగయుని వాలకుండ రక్షించు తల్లి. 70 


పొదిలె జనముల చిరతపః పుణ్యమెల్ల 

పండి పాకి దుర్చవించిన భవ్యరూప 

మామె యే పొదితెమ్మ భవాగ్ని కుండ 

తప్తజీవ సమాశ్వాస ధన్యశక్తి. 71 


పంచాగ్నికథ 


పొదిలెరక్ష తనకు ముఖ్యమై మలుసంజ 

కట్టబెట్టు క త్తపుట్టముండు 

దుమ్ము[గమ్మి ముండ్లతో నిండి యమ్మ శ 

రీరమందు తెల్లవాజి చూడ. 72 


పాముమీద నెంత వాత్సల్య మమ్మకు 

పిల్లిమీద నెంత (ప్రీతి జనని 

కనగి పెనగి యాటలాడు నన్యోన్యమ్ము 

పెల్లి పాము తల్లివెన కజేరి. 73 





శతజయంతి ప్రచురణ 


184 జన్హుభూమి 


ఆ.వె. పిల్లి పిల్లి గాదు వెలుగు పామును పాము 
గాదు తెలివి వాని కమకేళి 
నాత్మచిద్విలాస మనిశమ్ము పొదిలెలో 
పెల్లలకును పంచిపెట్టు నమ్మ. 74 


చం. అనయము సత్కవిత్వ మహితాప్తిగ నాతని దీర్చి నైజ దా 
సునిగ నను గ్రహించిన విశుద్ధచిదంబరవైఖరీసనా 
తనగతి కాళికిన్‌ జగముతల్లికి స్వీయపదాబ్దభక్తి నొ 
ప్పిన యొక పాపనిన్‌ సకలవిద్యల విశ్రుతు జేయు టబమే. 75 


తే.గీ. ఆ పసినిసుంగు పొదిలియం దద్భుతపు మ 
ఖమొ్బనర్చి యశము దిక్కందరముల 
పనలు వెట్టిన సత్తెనపల్లి గేహ 
నాముడైన యజ్జేశ్వరు నందనుండు. 76 


కం. (్రజ్ఞానిధి కవితా మ 
ర్మజ్ఞుడు శ్రాత్మక్రియలను స్మార్త్మక్రియలన్‌ 
విజాడు వ్యవహారజ్ఞాడు 
యజ్జేశ్వరచయను లత్యహంయువు తలపన్‌. 77 


శా. కాళిభక్తుడతండు తీవ్రతపమున్‌ కావించి శ్రీశైల భూ 
కైలాసమ్మున దేవి యిచ్చు వరముల్‌ గైకొంచు నానంద మా 
ధ్వీలిప్తాత్ముడు వచ్చి గేహమునకున్‌ వేమురీ వంశాబ్ధి క 
న్యా లావణ్యధనమ్ము చూబకొన గార్హస్థ్యాటవీ వాటికన్‌. 78 








నాయని సుబ్బారావు 


శకిఖణంఢయు 185 





తే.గీ. ప్రథమ సంతానలాభమ్ము పడసి యతడు 
పెదచెరువు తూర్పదెస దీక్షగదుర నొక మ 
హా(క్రతు వొనర్చి దాని చిహ్నముగ నచట 
పాదుకొల్చెను రాతి కంబములు రెండు. 79 


మ. సవురై వేదికి మూడు దిక్కుల జ్వలించన్‌ గార్హపత్యమ్మునా 
హవనీయమ్మును దక్షిణాగ్నియును తోడైకూడి సభ్యావస 
థ్యవిశేషాగ్నులు చంద్రమౌళి విదిశం దైవాజ యజ్జేశ్వర 
ప్రవరుం డొయ్యన దీర్చె నాసవనమున్‌ పంచాగ్ని పక్షమ్ముగన్‌. 80 


ఆ.వె. సోమపీథి వలపుసాల వపూర్వమ్మయి 
సోమిదమ్మకనియె సుతుని మజల 
వాని కిడియె తండ్రి పంచాగ్ని యనుపేరు 
తన క్రతుప్రశస్తతను తలంచి. 81 


మత్తకోకిల. పచ్చసంపగ మొగ్గ బంగరువన్నెచిన్నెల మేనితో 
ముచ్చటల్‌ ముడివడ్డ రెండవపుత్రు పొంకము జూచి నా 
డచ్చటన్‌ జగదంబ యిచ్చిన యవ్యరమ్ములనెంచి లో 
నిచ్చ లభ్రము రాయ హర్షపు జెత్తిపోతల నాతడున్‌. 82 


కం. ఏమే మత్కుల పాలిక 
యీ మన్మథుడెవరిపోలికే చెప్పగదే 
వేమూరి వంశ జలధి మ 
హామంగళ దేవతా యటంచడుగ సతిన్‌. 83 


శతజయంతి (ప్రచురణ 


186 జన్మభూమి 


ఉ. అన్నలినాక్షి పల్వరుస యంచుల పొంగిన నవ్వు వెన్నెలల్‌ 
చిన్ని గులాబి పూసొగసు చెక్కిలి గుంటల నింక బలె నా 
పున్నెపురాసి యీనిసువు పోలిక కావలెనేమి బుద్ధిసం 
పన్నిధి నీకు వీని దొకమానిసి పోలికగా నెబుంగుమా. 84 


కం. ఆ నెజతనమునకు మనసు 
లీనమై ప్రణయరాగలీలారస ని 
ధ్యాన ప్రవాహములు కన్‌ 
గోనల విరియంగ నతడు కులసతి తోడన్‌. 85 


తే.గీ. జనని పోలిక సుతు డదృష్టపు కొటార 
మోసి పండితురాల వకక్రోక్టి చతుర 
ఘనతపస్తృత్ప జగదంబికా (ప్రదత్త 
వరుని యిల్లాల యీమా(త్ర మెజుగలేవా. 86 


మ. అనినన్‌ కోమలి నేనుమాత్ర మది కాదన్నానటయ్యా తప 
మ్మనుచుం దేవివరమ్ములంచు నొకపాజై నన్ను నూరించుజే 
పనియయ్యొంగద నీకు తద్వివరముల్‌ పాపిష్టి యీ కర్టముల్‌ 
విన నర్హమ్ములు గావొ లే కవి రహోవృత్తాతి గూఢమ్ములో. 87 


తే.గీ. పరమ శోభా వసంతప్రభాత కుహూ 'కు 
హూమధురనాద నవకోకిలామృదూక్తి | 
వీను లలరింపు మా కథ విప్పి యిప్పు 
డనగ నుల్లాసితస్వాంతుడై యతండు. 88 


నాయని సుబ్బారాథు 


శకిఖండయు 187 


కం. ఈ కాభీభక్తు తపః 
ప్రాకాశ్యమ్మిట జనాభివర్ణితమై నీ 
శ్రీకారవర్డ కర్ణ 
(ప్రాకారములందు నెపుడు పడనే లేదా! 89 


కం. ఆర్హమహాధర్మ దురా 
ధర్షన యోజ్ఞ్వ్షలము మనదు దాంపత్య మ్ము 
త్కర్షానురాగనిత్యో 
ద్దర్షిణి ! కలదే రహస్యమని మనమధ్యన్‌. 90 


తే.గీ. తరుణమెటిగి యెటతిగి సందర్భశుద్ధి 
పలుకు నౌచిత్యవేదియె పండితుండు 
తరుణమెజుగ కెజుగక సందర్భశుద్ధి 
వదరు నీచ్చవచ్చినయట్లు పామరుండు. 91 


ఊఉ. ఎవ్యని గూర్చి యవ్వరము లిచ్చె కృపార్ణవయె యపర్హ య 
మ్మవ్యవు కోశ మీనిసువు మత్కుల కేతువు నీతపన్యకున్‌ 
పువ్యయి పుట్టినా డిదియపో సమయ మ్మిక చెప్పువాడనో 
జవ్వని సావధానవికసన్మతివైవిను మత్తపః కథన్‌. 092 


ఉ. పుటిన పుట్లువున్‌ సఫలమున్‌ పొనరింప హృదంతరమ్మునన్‌ 
ట్టి భవాని శ్రీచరణపద్మము లాపయి నాదు నేత్రపుం 


ర్ట 


బుట్టల నిండ తద్భువనమోహనరూపము బట్ట భక్తిమై 
మెట్టుల మెట్టు శ్రీనగము మెట్టితి తీవతపశ్చరన్మతిన్‌. 93 


శతజయంతి (వచురణ 


188 జన్మభూమి 


కం. అన దేవీదర్శన భా 
గ్య నిమిత్త మ్మంత దూర మరుగవలసివ 
చ్చినదా యనె సతి విసుగుల్‌ 
కొన కన్నుల తిరుగ నతడు కోమలి కనియెన్‌. 94 


ఉ. ఇక్కడ నేమియున్నదని యే నతిదీక్ష తపమొ్మొనర్పగా 
నక్కడ కాదె పిక్కటిలు నమ్మ జగన్ను తమూర్తివైభవం 
బక్కథమధ్య నడ్డపడి యిట్లు కుశంకల చంకతాళివై 
నిక్కక కట్టిపెట్టి విను నీదు కథంకథిక ప్రతాపముల్‌. 95 


శా. బాలా! యేమని చెప్ప నాదగు తపఃప్రాగల్బ్య మొక్కేటనే 
వేలల్పొంగె సహ(ప్రవత్సర తపోవీర్యమ్ము శ్రీశైల భూ 
కైలాసమున నందుకేగదవె మత్కల్యాణవంశమ్ము భూ 
కైలాసాహ్యయమయ్య నియ్యదియు నీ కర్ణమ్ములందూజదో ! 96 


శా. _ వేళాకోలముతోప నిట్లను విభు న్వీక్షించి పద్మాక్షి య 
య్యాలాపమ్ముల నేను వింటినిగదయ్యా! బ్రహ్మకైలాసమం 
చేలో యయ్యది నీ కథాకథన సాహిత్యమున న్మాణె భూ 
కైలాసమ్ముగ దీన నొండొక చమత్కారమ్ము భాసించునో! 97 


కం. అని మోమునలము నవ్వులు 
కనత్తటెల్లతల సోయగమ్మై పృచ్చిం 
చిన వెల్లదనము కదురు వ 
దనమున బింకంపుపొరలు తచ్చాడంగన్‌. 98 


నాయని నుబ్బారాఖు 


శకిఖుండము 189 





కం. పతియనె శబ్దాధాకసము 
చతురా! యిది నీ వినికియెసరి మైనను సా 
మెత వినవొ 'ప్రమాటో దీ 
మతామపి' యనంగ నింక మత్కథవినుమీ. 99 


ద్విపద. అతిలోకతప మట్టు లబ్బమ్ము సాగి 
వితత శబ్దబ్రహ్మ విద్యోతి తాభ 
గతి మేఘనాదసంకాశమై యిట్టు 
లతికె నా వీనుల నశరీరవాణి. 100 


ఉ. _మెచ్చితి నీతపమ్ముల కమేయగుణాఢ్య గృహస్థధర్మసం 
పచ్చతురాస్యమూర్తివయి వర్ధిలు మింటికినేగి లోకమం 
దెచ్చట లేనియట్లు వెలయింపుము యజ్ఞము దానికోసమై 
యచ్చులు నచ్చులే వలసినంత సువర్ణమను గ్రహించితిన్‌. 101 


శా. ఈజన్మన్న హి నాదు దర్శనము నీ కెవ్వాడు మద్చక్తిని 
ర్యాకజణారంభుడు నీ ది్యతీయతనయుం డవ్వ్యాని కచ్చోటనే 
తేజోరూపత నేను తోచెద ప్రవర్థిల్లంగవాడంత వి 
(భాజత్కీర్తుల వంశకర్తయయి విద్యల్లోక మార్తాండుడై. 102 


వసంతతిలక. 
ఆ దివ్యవాణి విననైన ముహూర్తకాల 
మ్మాదిత్యలోకముల కావల నిక్కినల్లై 
యా దివ్యవాణి వెలియన్‌ భువినక్కినల్లై 
శ్రీదేవికి న్నతులు చేసితి చిత్తమందే. 103 





శతజయంతి (వచురణ 


190 జన్మభూమి 


తే.గీ. కాళి దర్శనభాగ్యమ్ము గనని చింత 
కడుపులో మూటగట్టి బంగారు మూట 
గట్టి చేపట్టి యింటిముఖమ్ముపట్టి 
వచ్చి నీ పాలబడితి నావర్తనాఖి ! 104 


వసంతతిలక. 
శ్రీమన్మహానగ విశృంఖల మోక్షలక్ష్మీ 
ధామము్మునం దభిమతము్ముగ మత్తపమైై 
శ్రీమాత మనయనసేవితమూర్తి కాలే 
దేమేసతీ ! జనని కెందుకె కింక నామై. 105 


చం. అనియడుగ న్విభుండు సతి యల్లని తెల్లని నవ్వులందు కో 
పనటన కెంపులొత్తననె పట్టున నేనడుగన్‌ కుశంకయం 
చును కథమధ్య నడ్డమనుచుం బుసకొట్టితి విప్పు డిష్టమ 
య్యనె సమయజ్ఞశేఖర మదీయ కథంకథిక ప్రతాపముల్‌. 106 


తే.గీ. పంతములు పోక తెలిసినయంతపట్టు 
భర్త యడుగంగ చెప్పనేవలయు భార్య 
సమయ మసమయ మ్మను వృథా శంకబట్టి 
వలదు పతియెడ విషయగోపనము సతికి. 107 


తే.గీ. ఇచట నేమియులేదంచు నచటికేగ 
నచటగూడ నేమియునుండదండు విబుధు 
లిచట కాళికలేదంచు నచటికేగ 
నచటగూడ కాళిక లేనిదయ్యె నీకు. 108 





నాయని నుబ్బారావు 


శకిఖండయము 19] 





తే.గీ. ఇచట నున్నది కాళికయే యటంచు 
నీకు తెలమ్ముసేయనే యీ కుమార 
రత్నమునకని జనని వరాలమూట 
నీ తలకు నెత్తెననుకొందు నిర్మలాత్మ! 109 


తే.గీ. అంబ కనపడలేదన్న యలత గుంద 
వలసిన పనేమిలేదు నీ కలఘుచరిత! 
తండిప్రతివింబమే గదా తనయు డితని 
కగపడిన యంబ నీకును నగపడినదె. 110 


శా. _ అపల్కుల్‌ తుదముట్టగా వినినవాడై యజ్వు నైజాంతర 
వ్యాపారమ్మఖిలము్ము పుత్రుని పయిన్‌ హత్తించి నిధ్యాన చాం 
ద్రీపూరమ్ముల వాని ముంచుచును తద్దేవీ దయాడోలికా 
శ్రీపర్యంకు భవిష్యదభ్యుదయ సుశ్రీ లాత్మ భావించుచున్‌. 111 


కం. తరుణి! వీనికినై యెద 
హరుసమ్ముల (క్రొత్తచెలమయె యూరుచు గ 
ట్లొరసెడి ' పుత్రాదిచ్చే 
త్పరాజయ' మ్మని కదా విపశ్చిద్వాాక్కుల్‌. 112 


తే.గీ. పరమవిద్యాప్రపూర్ణుడై వంశకర్త 
మొ వజలు గాత మీనిసు వంబకరుణ 
వీని పువ్వులలో పెట్టి పంచవలయు 
ననగసతితోడ నామె విన్ననువు మెజయ. 113 


ప ల 
శతజయంతి (ప్రచురణ 


192 జాన [భూము 


తే.గీ. ఏమి పువ్వులో పంచుట యేమొ తెలియ 
దాకలి యెజుంగ డింగిత మ్మంతుపట్ట 
దంబదయ ముందు ముందు వెల్లిన నిపు డి 
తండు నా పాలి జడభరతుండు నాథ! 114 


కం. అని తనయు నెత్తుకొని తీ 
యని బుగ్గలు కంద ముద్దులాడె సుదతియున్‌ 
తన యోరచూపు కోపుల 
మనసిజబాణములు రేగి మగనిన్‌ కలపన్‌. 115 


దికిపద. ఐదవ యేడు పంచాగ్నికి వచ్చె 
నైదవనెలయందు వైదవనాడు 
విదిత శాస్తోంక్త సద్విధి పూర్వకముగ 
చదువవేసిరి వాని జననీజనకులు. 116 


మధ్యాక్కర. 
ఓనమాలను దిద్దబెట్టి యయ్యవా రోరిపంచాగ్ని ! 
వీని రాజేయము దిద్ది రేవు నీవేళకు నన్న 
నోనమాల్‌ దీక్షమై దిద్దు పంచాగ్ని కో వచ్చునెట్లొ 
నా నాయనా బల్బు మజుగదిద్దియు నలుగుడు పడదు. 117 





నాయని సుబ్బారావు 


శకిఖముండము 


193 





మధ్యాక్కర. 


వచ్చెనా యోనమాలంచు నయవారు పంచాగ్ని నడుగ 

వచ్చులోనే యమ్మ మూటగట్టి యవ్వాని దాచినది 

పిచ్చినాతల్లి య మ్మూటముడి నెప్టా విప్పక పోదు 

వచ్చులే యయ్య నెమ్మదిగ నవియంచు పల్కు పంచాగ్ని. 118 


మధ్యాక్కర. 


అప్పల్కులకును లోలోన నవ్వుకొం చయవారు చెప్పి 
చెప్పి దిద్దించి విఫలుడై చీదఅరేగి 


మొప్పువురా యంచు కసరి తొడపాసెమును పెట్ట బుడుత 


డప్పాట గ్రుడ్లప్పగించిచూచు కుంయ్యనడు కంయ్యనడు. 119 


మధ్యాక్కర. 


తే.గీ. 


ఏమిరా నీ యోనమాలమూట తా నేల దాచినది 

రా మంచియమ్మయే యని నతీర్చ్యులు రాగాలుతీయు 

పామెజుంగును పిల్లియెజుగు మాయమ్మపద్ధతి మీర 

లేమెటుంగుదురు పొండంచు వారి గద్దించు పంచాగ్ని. 120 


శుద్ధబుద్ధావతారమ్ము సోమయాజి 

కొడు కనెడు నూరి గుసగుసల్‌ నుడిసికొట్ట 

కర్ణముల కుమ్ములో దోసకాయపగిది 
హృదయ ముడికిపోవంగ యజ్ఞేశ్యరుండు. 121 


శతజయంతి (ప్రచురణ 


194 జన 3ఖరామి 


మాలిని. 
కదలు లొదవు భూ భంగమ్మునం దుల్కలూగన్‌ 
చెదరు లొదుగు చూపుంజీలికల్‌ వాలికల్లాన్‌ 
పదము లదుము నేలన్‌ పాంసుజాలమ్ము రేగన్‌ 
కదిసి సదన మాలింగాంచి గర్జద్గళుండై. 122 


కం. ఏమే విన్నావా యిది 
నీ ముద్దుల చిన్నకొడుకు నిర్వాహ మ్మా 
ర్యామహితవరము లేమని 
యీ మందుని తెలివితేట లేమని మగువా! 123 


౭ 


వాడు పోలంరాజువారి బిడ్డడు బుద్ధి 

చుజకులోపల కొండమిరపకాయ! 

వాడు వేమావారి బాలు డెక్కాలలో 
చికిలిచేసినయట్టి చిక్కటారి! 

వాడు గంటావారి పాపండు పద్యాలు 
పఠియించు నొడుపులో పాపరమ్ము! 

వా డీదరాన్వయపర్ణి వాచకపాఠ 
పాటవమ్మందు నాగేటి కట్టు! 


వారి నటులుంచు మన "ద్దవాడయినన 

దాశివుని చూడు మెంత విద్యాప్రవణుడొ ! 

వీని నింకను నోనమాలైన రాని 

మలప నేమని కంటివే మాన్యురాల! 124 


నాయని సుబ్బారావు 


శకిఖండయు 195 





కం. 


అలబరి మూకల పలుకుల 

ములుకులు నోనాటి యట్లు పోవగవీథిన్‌ 

తల కొట్టివేసినల్లై 

తలకాడెద నింత యెల్లిదపు[బదుకగునే. 125 


బగళా తామసయంతయం|క్రితముగా భక్తాళికిన్‌ మిక్కిలిం 

బెగడౌ పార్వతి శుద్ధసాత్వికమహోవిస్ఫూర్తి దీపెింప న 

బృగళా యంత్రము దీసి పుష్కరిణిలో వైపించి శ్రీచక్రమున్‌ 

దగ నచ్చోట ప్రతిష్ట సర్వజనసన్మాన్యమ్ముగా చేసితిన్‌. 126 


అంబాభ్రక్తిని మించితిన్‌ క్రతువు పంచాగ్ని ప్రయుక్షమ్ముగా 
సంబాలించితి నిస్థ్ర సర్వకవితాసారావతారమ్ముగా 

జంబూభారతమున్‌ రచింతు గదె నా జన్మమ్మిటుల్‌ వమ్ముగా 
తుంబీశాకపు చచ్చుపాకమటు లీతుచ్చుండు నా కబ్బునే. 127 


ఉత్సాహం. 


అమ్మ తన్ను కొల్చువారి నాదుకొను నటంచు లో 

నమ్మియుండ నొక్క మాయనాటకమ్ము పన్ని వీ 

సమ్ముగాని తెలివిలేని చవట నంటగట్టి మా 

యమ్మ నా యెడంద నిట్టు లంకుశమ్ము దించునే. 128 


శతజయంతి (వభురణ 


196 జన భామ 


తే.గీ. అక్షరము నేడు రానివా డౌనొ రేపు 
పండితుం డోనమాల్‌రాని పరమశుంఠ 
బుద్ధిగన శత్రుడౌగాక పుత్రుడగునొ 
చెప్పు వేమూరివారింటి చిన్నదాన. 120 


తే.గీ. కలికిరో ! వీని వట్టి యాకారపుష్టి 
కట్టివేసె నీమతి విని పొట్టపాడిచి 
కంచుకాగడావేసి గాలించి చూడు 
కాంచనగునేమొ యొక్క యక్షరపుముక్క. 130 


తే.గీ. భరితవైదుషీకీర్తిప్రభాసమైన 
కులము పొనుపడుగదవె యీ కుంకవలన 
వీడు కొడుకేమిటే ప్రాజ్ల్ఞి వీని తాడు 
తంబళుల గుంట యొడ్డున తడిపి తెంచ.. 131 


కం. అని చిజ్జిరేగు పెనిమిటి 
మనోవికారమ్ము కన్నమమతయు మదిలో 
పెనగొన ననునయభంగీ 
స్యనాతిమృదుమధురఫణితి సతి పతితోడన్‌. 132 


శా. కోపమ్మింతగ పెంచనేల కరుణాకోటీర వీడింతకున్‌ 
కౌపీనమ్మును చక్కదిద్దుకొనుటే కానండు వాత్సల్య ల 
క్షీ పుణ్యామృతధార నీకొడుకుమై చిందింపు మేపుట్టలో 
నే పామో యెవలశేమెబుంగుదురు నా యీవాక్య మాలింపవే. 133 





నాయని సుబ్బారావు 


శతిఖముండమయు 19 





తరువోజ. 
అనుచుండ తూగాడు నాతోకగోచి 
నంటిన యం(టింత లవి పాపుకొనుచు 
తనువునిండినధూళి తనుఘర్మవారి 
దడిసి యుప్పురియు చందమ్ము తోపింప 
మొనయుగాలికి మోము ముంగురుల్లప్ప 
మునిముని చీకట్లు ముసరెడి వేళ 
ననఘుండు పంచాగ్ని యరుదెంచి జనని 
యాడిన చివరి వాక్యమ్ము నాలించి. 134 


మధ్యాక్కర. 
పుట్టలో లేదమ్మ పాము లేదమ్మ బుట్టలోపలను 
నిట్టనిటారుగా కొండకైవడి నిక్కిన చెరువు 
కట్ట తూర్పున చింతతోపుచెంతను కల పెద్ద రాతి 
పెబ్టెలోపల చేరి యాడుచున్నది పిల్లితోకలసి. 135 


మధ్యాక్కర. 
ఓనమాలను దిద్దజెట్టి యయ్యువా వారొక్కటే కునుకు 
గా నదేసం దుడాయించి యెజచింతకాయలు కోయ 
పూనుదునో లేదొ పాము వే బుస్సు బుస్సంచు వచ్చి 
మానుగా పిల్లియు వెంటనే మ్యావు మ్యావంచు వచ్చి. 136 


శతజయంతి (ప్రచురణ 


198 జన [భూమి 


మధ్యాక్కర. 
చెట్టెక్కు కిటుకు నీ కేమితెలియురా చిన్నారి! ముందు 
పట్టు చిక్కించుకోవలయు చెట్టెక్కు వారికి మమ్ము 
పట్టుకొ మ్మాపట్టు చిక్కునని చెప్పు పామును పిల్లిం 
బట్టబో నవియు తప్పించుకొనిపోయి పడుపెట్టెలోన. 137 


కం. అని జననితోడ నాడెడు 
తనయుని వాక్యములు వినుచు ధరణిసురుడు మే 
నను తేళ్లు జెజ్టులును (ప్రా 
కిన యబై బెట్టు కంటగించుచు మదిలోన్‌. 139 


తే.గీ. బలిబళి పుట్టుపిచ్చి యంటబహ్మ జనని 
పాముతో నాడుకొను నంట్లపక్షిమాత 
కుత్సిత బిశాలరాజ సుహృత్సవిత్రి 
కడుపు నిండెను పొమ్ము నీ కొడుకు నుడుల 140 


మహా ప్రగ్ధర. 
కొరడాజళ్చించినట్టుల్‌ కులసతి నిటు లాక్రోష్టమయై పల్కి యజ్ఞే 
శ్వరు డంత న్నింగి యెత్తై మసకొనిన యమర్హంపు నిశ్రోణి యందున్‌ 
చరమమ్మామెట్టుమీదన్‌ చటుల కుటిల సంస్థానుడై పుత్రువంకన్‌ 
కొరకచ్చుల్‌ రెచ్చు చూడ్కుల్‌ కురియుచు పటిపెన్‌ కూరనారాచవాక్కుల్‌ 
141 





నాయని నుబ్బారాభు 


శకిఖుండయు 199 





తే.గీ. ఓరి వైదికాచార కుఠారధార 
రక్తతింక్రిణీఫల దురాస్తక్త జిహ్వూ 
కుదదేవతా పూజా దరిదభూమి 
మత్పురాకృత వాప జంబాలరాశి. 142 


కం. చెడబుట్టినావురా నా 
కడుపున ఛీ వంశనాపకా యెందైనన్‌ 
పడి చావరాదురా విజ 


గడయౌ నీపీడ మాకు కలుష విచారా. 143 


ఆ.వె. కటములదర పండ్లు పటపటమన ముక్కు 
పుటము లెగయ మొగము మటమటలుగ 
కనులు చిటచిటలుగ గా(తమ్ము తటతట 
లాడ నిట్లులేగు నాత్మవిభుని. 144 


శా. శూలాగ్రాతినిశాత నిష్టుర పదాస్పోటమ్ములన్‌ కర్ణముల్‌ 
(వీల న్వత్సలతాపరిస్పురిత మాతృస్వాంత ముద్వేల క 
ల్లోలక్షో భిత శోకసాగరముగా లోలాక్షి యో నిర్ణయా 
వాలా యేమిది యిట్లు పెట్టినవి నీ వాజశ్రవోవైఖరుల్‌. 145 


తే.గీ. మాతృకాసత్మపాప్తి నమంగలమ్ము 
ప్రతిహతమ్మగుగాక నా పట్టియెడల 
నల్ల నచికేతునట్లు వీ శరయుగాత 
తండ్రి శాపమ్మునం దమృతత్య సిద్ధి. 146 


శతజయంతి (ప్రచురణ 


200 జున భావం 


కం. అని తనయు హత్తుకొని తొ 
మ్మున నిమురుచుమేను మూర్ధమున్‌ తడిపె న్వె 
చ్చని బాష్ప సుధాధారల 
జననీ స్తనయిత్ను వొక నిషాదపునవై్వై. 147 


యజ్లేశ్వరుని యహంతావేశితాధ్వ్యమ్ము 
కలరూపు మాయ కజ్జలము పులిమి 
తద్దర్మపత్ని వాత్సల్య హృత్సరసి దాపుల 
నీలకజ్జ్ఞలమ్ములను లేపి 
పగలుగ్రుడ్డి కబోదిపక్షి రెక్కలు విప్ప 
నయనము్ములకు రసాంజనముపట్టి 
(ప్రజ్ఞాన ముద్ర విస్పష్టమ్ముగా 
పాము పడగనిండుగ మషీ పంకమలది 


ee 


చదలు క్రమ్మిన మబ్బు మార్జాలమునకు 

కన్నులుగ నొండు రెండు చుక్కలు మిగిల్చి 

రంగు గర్పితమగు కాలరా(కతి మాయ 

పొదిలెహె కాబుచీకటి కదను త్రొక్కె. 148 


మాలిని. 
ముదురుటిరుల ద్యావాభూము లేకమ్ముగాగన్‌ 
పొదిలె జగతి నిద్రాముద్రితమన వేళన్‌ 
కదలె భువనరక్షాగాథకారుణ్యమై య 
ప్పాదిలె జనని జాగ్రత్చూర్ద సంచార శేళిన్‌. 149 





నాయని సుబ్బారావు 


శకిఖంకయఘు 201 





మహా ప్రగ్ధర. 
బలిమిన్‌ దుర్వార సంరంభమున పొదిలెప పెకొనం దుష్టశక్తుల్‌ 
పొలిమేరల్‌దాట నెప్టబ్బునాయను తివుటన్‌ పొంచియుండంగ 
జ్వలన జ్వాలా ప్రతాపచ్చట విలయసముచ్చండ భీష్మమ్ముగా న 
చృలమారన్‌ మాడ్చెవానిన్‌ సకలజనని స్వచ్చంద సంచారకేళిన్‌. 150 


తే.గీ. చెరువుకట్టలు మోడలు జెముడుపొదలు 
క్రంతలును రాజమార్లముల్‌ పుంతలును హు 
షారుగా చూచుకొని వేగుజామునందు 
తిరిగి నిజనివాసమున కేతెంచి జనని. 151 


కం. వాకిలి కడ్డమ్ముగ ని 
ద్రాకీలితుడై లలాట రంగమ్ము ప్రశాం 
తెకా(గ్ర భక్తిమకరం 
దౌకమ్ముగ నేల పండియున్న కుమారున్‌. 152 


చం. అరసి మనమ్మునందొలయు హర్షము హపైకుబుకంగనీక కన్‌ 
తెరువుల విస్పులింగములు దీటుకొనం (భుకుటీప్రయుక్త భీ 
కర నటదాస్యవీథి లయకాల వలాహకముల్‌ చరింప ని 
ష్టురతర హృద్విదారణపటుస్వరతర్దదు ద(ర్రషగర్లమైక్నో 153 


శా. నారమ్మెక్కడలేదు పండితివిటుల్నాడ్లోగ్గొ కడ్డమ్ముగా 
నోరీడింభక జీవితమ్ముపయి లేదోతీపి వీక్షించి యీ 
మఘోరాకారము గుండె యెవ్వనికి సాగ్గీన్‌ పండిరయునాను ప్రో 
రా రక్షోబలగా(త్రఘట్టనసమర్థమైన మత్చిద్దిఆని, 154 


శతజయంతి (ప్రచురణ 


బీర జన్మభూమి 


కం. అని ధరణీమండల ఘూ 
ర్హనమ్ముగా ప్రళయమేఘరంహస్తనిత 
ధ్వని హుంకరించు జననిన్‌ 
కని యబ్బాలుండు కుదురుగా నిట్లనియెన్‌. 155 


మధ్యాక్కర. 
పాము చెప్పెను పిల్లి చెప్పనమ్మ నీపద్ధతి నాకు 
నీ మోహనాం[ఘమినీరేజ నిస్సీమ నృత్యరంగమ్ము 
శ్రీమహాదేవుడేనాడొ చెప్పనేచెప్ప త్యక్తత 
యీమార్లు లానిశాచరులమాట నాకెందుకే తల్లి. 156 


మధ్యాక్కర. 
ఎంతఘోరాకారమైననేమి ధరింపుము వీస 
మంతైన బెదరు లేదమ్మ నా యంతరంగమం దంత 
కాంతకదేవీ త్వదీయ కారుణికాకారరేఖ 
వింతగా నాస్వాంతమం దెటులు తాండనించునో చూడు. 157 


మధ్యాక్కర. 
ఎంధదైనపడి చావరాద యని విసుగెత్తి మద్గురుడు 
నందిట్దె నక్షరజ్ఞానశూన్య మీ నాబ్రదుకింక 
నెందుకంచును రోసి తల్లి భవదీయ హృద్యపాదార 
విందసన్నిధిం గడతేరగానెంచి వే వచ్చినాడ. 158 





నాయని సుబ్బారావు 


శక్‌ఖముండము 203 





మధ్యాక్కర. 
ఖలరంగమున వృషభముల గిట్టల కసిబిసి యయ్యు 
నిలువెల్ల నిచ్చోట నమృతమూర్తివై నెలకొన్నతల్లి 
చలమాన వలమాన దివ్యతాండవ చరణ ఘట్టనల 
నలువవే నన్ను నాపీడలేకుండ నాతండ్రి కింక. 159 


కం. దేవీ గర్జా నిపత 
ద్రావధ్యని లేచి లేవకయె దిటముగ నే 
దోవేదాంతము చదివెడు 
నా వత్సుని తొక్కుపల్కు లాలించినదై. 160 


శా. _భుగ్నభూకుటి వీడి ఫాలతల మింపుల్గుల్మ్క సామర్హ నే 
త్రాగ్నిజ్వాలలు చంద్రశీతలములై యంకింప నుద్యద్దయా 
మగ్నార్దీకృత మందమందమృదువా జ్మాధుర్యమై యోరి పం 
చాగ్నీ నీవటరా కుమార యనుచున్‌ సానంద సౌమ్యాకృతిన్‌. 161 


తే.గీ. ముగ్గుడా మత్పదాఘాతములకు నొగ్గి 
పిప్పికానెంచినావురా పిచ్చితండడి 
లేవరా లేవరా చిరంజీవి సకల 
జన పనాయితవిద్యా |ప్రశస్తకీర్తి. 162 


తే.గీ. వాడు నీతండ్రి క్షుద్రదేవతగ నన్ను 
తలచు వాని యహమ్మతి తలగు కొరకు 
పడవలసివచ్చె నీకిట్లు పసితనాన 
బాధ లోరి పంచాగ్నుల వంశకర్త. 163 


శతజయంతి (వచురణ 


204 జన భాయి 


తే.గీ. వాని యవినయముల నింత పడితి వీవు 
కార్యకారణ సంబంధగతులు తెలియ 
నెన్నరాని యీ లోకమందున్నదె గద 
యొకడు చేసిన తప్పున కొకడు పడుట. 164 


కం. అని పొదిలె తల్లి పంచా 
గ్నిని లేవందీసి సర్వగీర్విద్యాత 
కణదాన మహా మహిమము 
తన దక్షిణ కరము వాని తలప నుంచెన్‌. 165 


వు 
యె 


మ. సకలజ్ఞానకవాటపాటనవిధా సామర్థ్య మా హస్తమ 
స్తకసంయోగముచేత నాభఖికుహరద్వారోదమోపాయ నం 
దకసంపన్న వికాస మక్షరసమామ్నాయముు జ్యాముక్త సా 
యకవేగోద్ధతి కంఠమున్మిగిలి జిహ్వాగ్రమ్మునం దాడగన్‌. 166 


కం. పంచాగ్ని కృతకజడతా 
చంచాదహదగ్ని పొదిలె జననికి నతిగా 
వించి నిబద్దాంజలియె 
(ప్రాంచితగతి నామె నిట్లు ప్రస్తుతి చేన్‌. 167 


ఆపో 


అ నానన ననన ల 
నాయని సుబ్బారావు 


ఛకఖుండయు £Uo 





మధ్యాక్కర. 
శ్రీమత్సదాశివ మంచకస్థిత చిత్కళా కలిక 
శ్రీమాధవ క్రియ సోదరీ దయాశేవధీ నిత్య 
కామేశ్వ రాంచిత (ేమకంచుకకాంత్యుజ్ఞ్యలాంగి 
కామేశ్వరీ మన్మనోగత స్నిగ్గకల్యాణమూర్తి. 168 


వసంతతిలక. 
బ్రహ్మాచ్యుతేశ సురరాజ సమర్చితాం[ఘ్రీ 
(బ్రహ్మాండ భాండ పరిరక్షణ మూలశక్తీ 
జిహ్మాధ్వసంచరణశీల సమస్తజంతు 
(బహ్మాధ్యగామి పరివర్తనకార్యభారా. 169 


మాలిని. 
సురుచిరతరగా(త్రా సూర్యచం(ద్రాగ్నినేత్రా 
పరమశుచివిలాసావర్తమగ్నాంగజారీ 
నిరతిశయదయా నిర్దిద్ర సంచారకేళి 
భరిత నిభిలధా(తీ భదభావాభిరామా. 170 


పృధ్వీ.మసార తరళేక్షణా మధురమందహాస ద్యుతి 
ప్రసారఘుసృణాయిత ప్రథమపాల చేతోంగణా 
అసద్విషయసంతతవ్యసనయంట్రితాజ్ఞ ప్రజా 
గ్రసిష్టుతిమిరాపహాస్థలితకంజబంధు ప్రభా. 171 


శతజయంతి (ప్రచురణ 


206 జన [భూమి 


మేఘవిస్పూర్దితము. 
నమస్తే మాయానిర్ద్బళన పరమజ్ఞాన విజ్ఞాన హేతీ 
నమస్తే సర్వాంతఃకరణవసదానంద సౌందర్యమూార్తీ 
నమస్తే వీక్షామా(త్ర నిశరణ సోన్మత్త రక్షస్సమూహీ 
నమస్తే కళ్యాణీ సకలజనతానంద నాశ్చర్యవాణీ. 172 


కం. ఆ(్రస్తుతి విని యత్యం 
తథ్రీతి( గుమారుం బొదిలె తల్లి నిమిరి మే 
నప్రతిమకారుణికవీ 
క్షా ప్రభ లాశాంతమల్లికమ్ముల రేపన్‌. 173 


శా. _అంతర్జానము చెందె పిల్లియునుపా మంతంతతోతెంచి నీ 
చింతల్‌ వో నమృతా(ప్రగరిత మహాచించాఫల స్వాదనా 
సంతానందుడవైతి పొమ్మనుచు పంచాగ్నిన్‌ ప్రశంసించి దే 
వ్యంతర్గెేహము దూజణె పూర్వదిశ తెకల్పైరా నపూర్వమ్ముగన్‌. 174 


ha 


ముసలిచికట్లనల్పులు చీల్చి ప్రసరించు 
పెల్లి కన్నుల కాంతివెల్లువలన 
(ప్రజ్ఞాస్యరూపమ్ము పాము తూరుపుకొండ 
గుండ్లరాపిడి నూడ్చు కుబుసములన 
యజ్జేశ్వరుని యహంతాంబరశుద్ధికౌ 
చౌడుసున్నపునీటిచాజికలన 
తద్ధర్మపత్ని హృత్సరసినొడ్డౌరయు స 
మ్మోదనీచీ ఫేనపుంజములన 





నాయని నుబ్బారావు 


శకిఖుండమయు 


207 





కం 


తే.గీ. 


తల్లి ముడివిప నాభికందరమునుండి 

యాగకుబికెడు పంచాగ్ని యచ్చతెల్వి 

యోనమాలన ప్రాగ్టిశాయోజితములు 

తెలివెలుగులేక లూరిమై మలయునేళ, 175 


సకలజనలోచనానం 

దకరుడు జననీజనక హృదయపద్మవికా 

సకరు డుదయమారాండ 

(ప్రకారు డింటికిని మజలె పంచాగ్నివెసన్‌. 176 


(బహ్మ విష్టు మహేశ్వరులకథ 


అతడుపనీతుడై యధిగతాఖిల కావ్య పురాణ శాస్త్ర సం 

గతుడయి సంతతాధ్యయనకర్మరుడై బుధలోకమాన్యు డై 
యతిశయవాదకౌశలపరాస్తవిపశ్చిదనేకుడై జయో 

ద్ధతుడయి క్రీర్తికేతువుల తన్కెను రాజసభాంతరమ్ములన్‌. 177 


యజ్ఞదీక్షితుడై సోమయాజిమైన 

వానిపేర పంచాగ్నుల వంశమైన 

తత్కులము పరాశక్తి వాత్సల్యనిత్య 

ధామమై భూమిం దామరతంప మయ్యె. 178 


శతజయంతి (వచురణ 


208 జన్హుఖూమి 


మ. ఆమలోదారవదాన్యతాపరిణతప్రారంభులై పేర్చు రె 
డ్డి మహీనాయకు లాదరమ్ము మెయి దొండ్లేరగ్రహార ప్రదా 
నమున న్మానితుజేయ నొక్కఘను నంత న్వంశపారంపరీ 
స్వము పంచాగ్నులవారి కయ్య నది శశ్వద్చోగసంపత్తి మొ. 179 


తే.గీ. ఇట్లు కొంతకాలమ్ముపో కృష్ణరాయ 
లేలుబడి వచ్చి పరమదుశ్శీలుడైన 
యొక్కయధికారి దౌర్జన్య మొడ్లువిటిగి 
వారిచేతులనుండి దొండ్లేరు జాజి. 180 


కం. ఆ వంశముల నప్పుడు 
మూవురు సోదరులు వారు మొనసిరి తద్దు 
రావుని దౌశ్చర్యోదధి 
నేవిధినైనన్‌ తరింప కృతనిశ్చయులై. 181 


ha 


చెడినహక్కును పునస్సృష్టించు యోజనా 
భూమి మార్కండేయ సోమయాజి 
తన్నిరంతరరక్షతర్కించు తాత్పర్య 
ఏీము సదాశివసోమయాజి 
అ(గ్రహారచ్యుతియగునే యటం చుగ్రు 
డయిన యజ్జేశ్వరచయను లనఘు 
లా (తిమూర్తులు దుర్భ్ణయాధికారికృతావ 
మానచింతోద్యిగమానమతులు 





నాయని నుబ్బారావు 


శకిణండయు 209 





మూరురాయరగండ పండారధారి 

మొన శ్రీకృష్ణదేవరాయ క్రితీంద్రు 

సమ్ముఖమ్మున విజాపనమొనర్చ 

కదలిపోయిరి విద్యానగరముచేర. 182 


కం. చేరి మహీజాని సభా 
గారము చొరబాటువేళ (గ్రక్కున వారిన్‌ 
వారించెం ద్యాఃస్థుం డె 
వ్వారలు మీ రిచట నేమిపని మీ కనుచున్‌. 183 


తే.గీ. అంత వారు వానికి క్షమాకాంతుతోడ 
(బ్రహ్మ విష్టుమహేశ్వరుల్‌ వచ్చిరనుచు 
చెప్పుమని చెప్పగా పోయిచెప్ప వాడు 
సం(భ్రమాశ్చర్యనిలయమై జనవిభుండు. 184 


కం. అప్పాజీ ననుమోదము 
చిప్పలు చూడ్కులను చూడ చెచ్చెర వారిన్‌ 
రప్పంచె మంట్రిమణి కను 
విపుల చిబునవ్వుతేనె విరియంబాజన్‌. 185 


తే.గీ. పులుముకొన్న విబూదినెమ్మోములందు 
(బ్రహ్మవర్చస్సు తాండవింపంగ వచ్చి 
కోవిదాంక గంభీర వాగ్గుంఫనముల 
వారు సార్వభౌముని కూర్చి పలికిరిట్లు. 180 





శతజయంతి (ప్రచురణ 


210 జన్యభూమి 


2 


ఆ.వె. 


స్యస్త్యస్తు విశ్వవిశ్వంభరా ధారణో 
ద్దామ దక్షిణభుజా స్తంభ నీకు 
విజయోస్తు సకలపృధీకపాల మస్తక 
న్యస్త (ప్రశ స్తపాదాబ్ద నీకు 
శ్రీరస్తు ప్రాక్స్రతీచీ సముద్రాంతస్ట 
నాయకార్చిత భాగధేయ నీకు 
నిర్విఘ్నమస్తు వాణీప్రసాదాపూర్వ 
కవితా మహాచమత్కారి నీకు 


నిత్యకల్యాణమస్తు మానితబుధా(గ 
హార సంతతనహనశోభాఢ్య కంధ 
రా వినమ కర్ణాటసా[మ్రాజ్య పద్మి 
నీ వికస్వర హృదయాధినేత నీకు. 187 


పొదిలెసీమ మాది భూవరా యచట దొం 

డ్లేరు కరెడ్డిరాజు లీయ నగ్ర 

హారమొకడు నీదు నధికారి యిప్పు డ 

న్యాయశీలి దాని కడ్డుతగిలె. 188 


ఓ సముదారధర్మ చరణోజ్ఞ్షలమార్గవిధాయి సేవకుల్‌ 

చేసిన పాపకృత్యములు చెందుగదే యజమాను నిప్పుడీ 

మోసము నిన్ను పొందుటకు ముట్టిన చింత గలంగు బుద్ధితో 
ధనముకేత వచ్చితిమి దేవరకింతయు విన్నవింపగన్‌. 189 


Rss srs rrr srr rrr rr I EIRENE O ORONO వాన నానన 


నాయని సుబ్బారావు 


శకిఖండీయు 211 





ha 


కం. 


అంబాకృపామృత (ప్రాపరూపుండైన 
పంచాగ్నివంశ నంభవులమేము 
వైదికాచార (ప్రవర్తనాభ్యుదయము్ము 
వెన్నతోపెట్టిన విద్యమాకు 
కావ్యనాటకముఖా[గ్ర(శేణి సాహితీ 
పరిచయమ్మునకు లోపమ్ము లేదు 
కరతలామలకముల్‌ ధరణీశ మాకు (క్రొ 
తస్మార్త కర్మతం[త్రమ్ము లెల్ల 


న(గహారవిహీనులమైన మాకు 

సప్తసంతాన నుప్రతిష్టాయశస్వి 

వైన నీదు దర్శనభాగ్యమబ్బి యిపుడు 

రాజదేవేంద్ర మావిచారమ్ము తీఅె. 190 


ఆ వచనప్రపంచమున కాసభవారనుమోదపూర్ణ సం 

ఖావనలై మనమ్ములు సెబాసని మెచ్చులు [కుమ్మరించి ర 
మ్మూవురమై థరాభరణ భూరిభరాత్త గభీరతా ముఖ 

శ్రీవిరియన్‌ నహాసమృదు శీతలరేఖల సార్వభౌముడున్‌. 191 


ఆముక్రమాల్యదా న 

వ్యామోదము శాశ్వతముగ నాశీర్వాద 

శ్రీమంతమొనర్చితి ర 

త్యామోదమ్మయ్యమాకు నవనీదేవుల్‌. 192 


శతజయంతి (వచురణ 


2lz జన్మభూమి 


చం. అని సెలవీయగా సభికులందటు భూరిజయస్వనము్ముల 
ని్యనుతులువెట్టి రయ్యవనినేతకు సర్వశిరప్రధానుడు 
క్రినలువ యుక్తిగీప్పతి ప్రతీతచరిత్రుడు వృద్ధమూర్తి స 
జ్ఞనహితుడైన తిమ్మరుసు సాకతమొప్పగ వారి కిట్లనెన్‌. 1093 


తే.గీ. భృత్యుపాపమ్ము తత్స్వామి కెక్కునంచు 
చెప్పి మీయనుభవము మేల్‌ చేసినార 
లీ విశాల సా్యవమూజ్యమం దిట్టెభృత్యు 
అరయ నిక నెందరో కదా యందువలన. 194 


కం. సర్వ్య(ప్రాయశ్సిత్త 
మ్ముర్వీజాని తలపెట్టియున్నా డుర్వీ 
గీర్వాణులు లేపే త 
తృర్యము తిలకింప మీరు దయసేయవలెన్‌. 195 


తే.గీ. అవ్వచస్సుల కానందమందు రాజ 
మౌభియనుమతిమీద నమ్మంక్రిమౌలి 
నాటికాసభచాలించె నాటిరేయి 
నగ్రజన్ముండు సాలోచనాత్మకుండు. 196 


తే.గీ. తమ్ముదోయినిగూర్చి కర్తవ్యశీలి 
ధరణినాథునాస్థాని విద్వత్ప్రకాండ 
మయ మగాథము మంటత్రిమనము లేపు 
మనకిది పరీక్షయనుకొందు ననినయంత. 197 





నాయని సుబ్బారావు 


శకిఖిండము 213 





తే.గీ. అట్టిదేదియో కావచ్చుననె ద్వితీయు 
డపుడు మూడవవా డభయప్రదాడ్రి 
మాతృకాసత్క్సృపాప్రావమతుల కేమి 
భయము రేపటికథ నాకు వదలుడనియె. 198 


కం. మటునాడు తుంగభద్రా 
పరాపగా చక్రతీర్ణపావనభువి నం 
దజు కూడబడిరి ధరణీ 
వరాహువేష్టించి కుతుకభరితస్వాంతుల్‌. 199 


మ.  పనితప్రజ్ఞా శమాత్యలోకమణి యప్పాజీ సమావిష్ట వి 
ప్రనికాయమ్మును చూచి యిప్టుధరణీపాలుండు సర్వ్యాఘ నా 
శనదక్షాద్భుత సత్కింయాచరణ దీక్షాబద్ధుడైనాడు తె 
పున మీలో నొకవేత్త పూనుకొని చెప్పుంగాక సంకల్పమున్‌. 200 


కం. అనియడుగ నొకరినొక్కరు 
కనుగీటుచు తలలనడ్డుగా త్రిపపుచు మా 
కునురాదు మాకురాదని 
పనిగా నదిరయేమొ వంతపాతిరి వారల్‌. 201 


ఆ.వె. అంత మం|త్రిచూడ నా త్రిమూర్తులవంక 
వారిలోన పెద్దవాడు లేచి 
విబుధులంద అచట విబుధగురూపముల్‌ 
మా యదృష్ట మింత మంచిదగునె. 202 


శతజయంతి (ప్రచురణ 





214 జూన 3ఖరామి 


తే.గీ. బెస్తలందున పెద్దయు వి(్రులందు 
పిన్న యన్న యాభాణకమ్మున్నదెగద 
విన్ననువు చెంగలింప మా పిన్నవాడు 
పూనుకొనె నిప్ప సంకల్పమునకు ననియె. 203 


మ. (క్రమబద్ధాంచితశబ్దసౌష్టవమునన్‌ కాసంతయున్‌ పొల్లువో 
వమిగా కంఠరవమ్ము త త్తదుచితవ్యాపృత్యుదాత్తానుదా 
దాత్తమనోజ్ఞస్యరితప్రపంచితముగా తద్‌జ్ఞాండు యజ్ఞేశ్వరుం 
డమలోత్సాహుడు చెప్పె నెల్లరకు నాహాపుట్ట సంకల్పమున్‌. 204 


ద్విపద. అంతట సశాస్తోంక్తమై (ప్రవర్తిల్లి 
సాంతమ్ముగాగ నా సతి9యాకాండ 
వండినమతి యిట్లువల్కె మంతిప్ర 
కాండుడా సిద్ధసంకల్ప్పులగూర్చి. 205 


ఉ. మెచ్చె రసాధినాయకు డమేయగుణాకరులార మీ విప 
శ్చిచ్చరితమ్ము సమ్మదవశీకృతమానవపంకజుండు మీ 
కిచ్చెను పాపజాతియగు భృత్యుని దుర్ణయతాపథమ్ము కో 
ల్చుచ్చిన యగ్రహారమును పూర్వవిధానవిధి'్రకారమున్‌. 206 


కం. 


మా నృపశేఖరుడు మీకు మతి మయొదూళ్ళున్‌. 207 





నాయని నుబ్బారావు 


శకిఖుందడయు 215 





తే.గీ. ఓ మహేశ్వర యో (బ్రహ్మ యోయివిష్టు 
మిమ్ము మమ్మును సకలజగము్ము నేలు 
నప్పరాశక్తి కరుణామయావలోక 
ఘృష్టి విశ్వకల్యాణ పారీణమగుత. 208 


మధ్యాక్కర. 
ఆ మంత్రిశేఖరు పౌఢవాక్యవిన్యాసవైఖరికి 
సామోద హృదయుండు రాజశేఖరుం డతి ముగ్గుడయ్య 
నామూవు రాబూళ్లబరువుతో నింటికై వే మజలిరి 
శ్రీమాతృచరణాందుకమ్ము లాత్మల చిటుమోతలీన. 209 


మంగళమహాచ్రీ,. 
శ్రీమహితచక్రమయ చిన్మధురరూపిణి కశేష భవభీతజనతా చిం 
తామణికి విశ్వభయద (ప్రబలపాశవిక దౌష్ట్యపద దైత్య మదనాగో 
ద్దామస్ఫణి కభ్యుదయితైజన వినాశకవిధానసముద(గ్రబహుళాం(ధ్ర 
స్తోమఘృణికత్యయవిధూనిత విపన్న జనతోషణికి మంగళమహాశ్రీ. 210 


మ. అతులోదారచమత్కృతిప్రణిహితవ్యాహారగంగార్వురీ 
సతతాపూర్ణమనస్తటాకవికసత్సంతోషవీచ్చ్యుజ్ఞ్యల 
న్మతిమల్లోక పురాతనాం(ధ్రకవితామర్మ్శ్మజ్ఞ ప్రజ్ఞాసమ 
న్వితనవ్యాం[(ధమహాకవిప్రవరసు పష్నేహప్రమోదాకృతీ. 211 


శతజయంతి (ప్రచురణ 


216 జన 7భహూయి 


కం. మి(ఉతహృదయాబ్దమిత్రా 
క్షేతజ్ఞపవిత్రగోత శితజనవాంఛా 
సత్ర సమస్తాభ్యాగత 
న(త్రాయిత నిజగృుహ(ప్రశస్తచరి(తా. 212 


మాలిని, 
శితమతి దివిజేజ్యూ సిద్ధపద్మేక్షణేజ్యా 
మితహితబుతభాషీ మిత్రసాఖ్యాభిలాషీ 
వితతవినయభావాన్వీత నైజానుజన్మ 
త్రతయ సతతసేవా తృప్తిమ న్నవ్యరామా. 213 


నాయని సుబ్బారాయ క 

వీయ మ్మీజన్మభూమి నిది విశ్వ 

(శేయస పరమాద్చుతగా 

ధాయతనము శక్తిఖండమందముచిందున్‌. 214 





నాయని నుబ్బారావు 


శివఖండము 2|7T 


తే.గీ. 


తే.గీ. 


నివఖండము 


శ్రీనిర్మ మేశచరణ 

ధ్యానామృతపూరితాంతరంగగభీరా 

జానావధి నత్సంప 

ద్దానోపనిషద్రహస్య తత్వవిచారా. ] 


నిర్మ మేశ్వరదేవస్థానము 


అవధరింపుము పొదితె దేవాలయముల 

కెల్ల తలమానికము నిర్మమేశునగరు 

మన కుమారదశాముగ్గమధుర కేళి 

కావ్యయానందములకెల్ల నాటపట్టు. 2 


ఉండెంగా ప్రథమమ్మునన్‌ పొదిలెయం దుగ్రుండు కైలాస నా 

థుండై తద్యసనమ్ముతో తనివిలేదోకాక శ్రీనిర్మమే 

శుండై పర్వతకన్యకాసహిత మచ్చో వెండియు న్నిల్వగా 
ఖండేందూద్వహు డేమనన్‌ పొదిలెభాగ్య మ్మిద్ధరామండలిన్‌. 3 


ఎంతసక్తు డన్నేలమై నంతతోడ 

తృప్తిచెందడ త్రివథగాప్నక్తమౌళి 

యేచి భీమేశ్వరుడు నగరేశ్వరుండు 

నై రహివహించె నచట శీతాంశుమౌళి. 4 


శతజయంతి (వ్రచురణ 


218 జన్మభూమి 


మ. ఒకడై యుండియు నాలురూపముల నధ్యూూఢుండు భాసింపగా 
ప్రకటోత్తుంగసమీహితైెకవరణవా్యవృత్తముల్‌ తూరుపున్‌ 
మొకముల్‌ సోత్తరదక్షిణక్రమములై పొల్పొందు ప్రాసాదనా 
యకముల్‌ నాలుగు భక్తలోకనయనాహాదమ్ము లై యచ్చటన్‌. 5 


శా. టప్రాకారమ్మున బోరుతలుల మహాద్వారమ్ము ప్రాచీదిశన్‌ 
శ్రీకంఠోత్సవ వాసరమ్ములు వినా నిద్రించుచుండన్‌ సదా 
ప్రాకారమ్మున దిడ్డి దక్షిణ దిశన్‌ వర్తిల్లు చైతన్యని 
త్యాకీర్ణమ్ముగ సర్వభక్తజన యాతాయాత సంరంభ మై. 6 


తే.గీ. ప్రహరిలోవైపునంటి వైశ్రవణుని దిశ 
శిఖివిదిశ నశ్మవేశ్మముల్‌ చెలగు చాన 
కొన్ని చిల్లర యంగడి కొట్లు గాగ 
మిగిలినవియెల్ల శాలలై నెగడు నందు. 7 


ఆ.వె. ఒకటి యాగశాల యొక్కటి యుగ్రాణ 
మొకటి పాకశాల యొకటి భోజ 
నముల శాల యొకటి నలువైన వాహన 
శాల మందుగుండుశాల యొకటి. 8 





నాయని సుబ్బారావు 


శివఖండము 219 


నగలేశ్వరాలయము 


ఆ.వె. ఊరిమధ్య పేటనున్న వైశ్యుల కెల్ల 
నిష్టదైవము నగరేశ్వరుండు 
ఊరి తూరుపుమొగ నుండెబో మొదట స 
ర్షస్యతంతుడై పరాత్పరుండు. 9 


తే.గీ. కాలవశమున నొకనాడు కాంచె పొదిలె 
సీమయును ముసల్మానుల స్వామికమ్ము 
నన్యధర్మవ్యవచ్చేదనాతిలోల 
మానసుడు పాలకుడు మతోన్మత్తు డొకడు. 10 


మ. పడగొట్టించి సమత్సరుండు నగరస్వామీడితాగార మ 
య్యొడ గట్టించె మసీదొకండు తనవా రెంతేనియు నృంబంరం 
పడ నైకాభఖిధుడయ్యు నొక్కపొడవై వర్తిల్లు నేకేశుడున్‌ 
వడకన్నెత్తడ సుంత నూత్నవిభుతా (ప్రాబల్య సమ్మోహమో! 11 


ఆ.వె. నిలువనీడలేక నిఖిలలోకైకనా 
థుం డనాథవోలె జెండువడియె 
నకట యింతమంది మాయన భక్తుల 
ముండి యెట్టులూరకుండుటంచు. 12 





శతజయంతి ప్రచురణ 


220 జన లై భూమి 


మ. అభిమానించి కిరాట శేఖరులు నవ్యావాసనిర్మాణ మ 
త్యభిరామమ్ముగ నిర్మేశ్వరుని దివ్యాగారసాలాంతరా 
ళభువిన్‌ తీర్చి ప్రతిష్టచేసిరట లాలాట్యక్షినిర్దద్ధ భా 
వభవున్‌ శ్రీనగలేశ్వరున్‌ క్రిజగతీభ(ద్రంకరున్‌ శంకరున్‌. 13 


శా. కామాక్షీ హృదయేశు డాతవి కృసాగంగార్ద్రమై యూరు కాం 
చీమాహాత్మ్యము సంతరించుకొనగా శ్రీ నిర్మమేశాలయ 
క్షేమస్టానమునందు దిడ్డికిని కించి దూరమై యాత డెం 
తేమోదమ్ముననుండు మాటికిని ప్రాయిక్కన్‌ కటాక్షించుచున్‌. 14 


భీమేశ్యరాలయము 


ఊఉ. శ్రీనగరేశ్వరాలయముచెంత నుదీచ్యధరా ప్రదేశమం 
దానమదింద్రముఖ్యకలామరమస్తకిరీటరత్నపా 
భీనిచితాంశుపుంజశబలీకృతపాదుడు భక్తలోకసం 
తానము భీమనాయకుని ధామము పొల్చు జనాభిరామమే. 15 


తే.గీ. భీమనాథుండు (్రిజగతీవీప్రదుండు 
పరమసాత్వికభావ విస్పారు డచట 
నిట్టులగు బెట్టులందురో యిట్టులగుట 
పొదిలె సత్యధాతీసమభ్యుదయమహామ. 16 


కానాల కా మలమలా దుంపల మనమా జాల పటట 
నాయని సుబ్బారావు 


శివఖండయము 


తీ.గీ (త్రిపురసంహరు డాతండు త్రిపురసుంద 
రీసముల్లోక శోభాపహృతహృదయుడు 
ప్రణయినీ రాగరస సమాప్లావమూర్తి 
తిపురవనసదాశివదీప్తి యచట. 


తే.గీ. చిల్మకూరగ్రహార మిచ్చిరట పూర్వ 
మెవరొ కైలాసనాథ భీమేశ్యరులకు 
నా శిలాశాసనస్తంభ మమరు భీమ 
దేవమందిర పూర్వప్రదేశమందు. 


తే.గీ. ఎసగుదాని తూరుపుననందీశ్వరుండు 
ఘనశిలాశిల్సిత ప్రాణకళల వాడు 
స్వామి దిక్కు మొగమ్మయి యేమి యాజ్ఞ 
వీని కన్నట్లు సతతావధానమూర్తి. 


ఉద్దండనృసింహభారతికథ 


ఉ. మానుష జన్మదుఃఖ పరిమర్దనం గల్వపుగుండు నాకృతిన్‌ 
మానితుడైన భీమపతి మంజుల మంగళ మందిరాపుర 
స్థాన పవిత్రభూమి నొకస్వాములవారి సమాధి కట్టడ 
మ్మానమిత ప్రవేశము శిలాక్షరబంధము చెన్ను గొల్పెడిన్‌. 


శతజయంతి (ప్రచురణ 


221 


1/7 


18 


19 


222 జఆన్యభూమి 


ఉ. దండివరేణ్యు డద్వయ విధానవిధా పరిపాలన క్రియా 
శౌండుడు భదపుష్పుగిరి శంకరపీఠమహాపదస్థు డౌ 
పండిత సార్వభామునకు పట్టె సజీవసమాధియోగ ము 
ద్దండనృసింహభారతకి దైవనీయోగము దుర్నివారమై. 21 


మ. సగణస్టాణుడనంగ భృత్యగణ శిష్యవ్రాత సంసేవితుం 
డగుచున్‌ పల్లకినెక్కి రాజసమదీవ్య దెశ్రభవభార పు 
ష్పగిరిస్వామిమఠాధిపత్య విదితాంచల్లాంఛనాఢ్యుండు జే 
షగిరిస్వామిని చూచువేడుక మనశ్యాలాంత రాపూర్ణమై. 22 


ఉ. కొండొకకొండమై వెలయు గొప్ప యదెంతటిదంచు కొండపై 
కొండగ నేడుకొండలగు కొండపయి న్విలసిల్లు నెవ్య డ 
క్కుండవి శాయి ధామమునకుంగల మార్గము పట్టిపోయి యు 
ద్దండ నృసింహభారతియు తద్ధరణీధర పాదమేదినిన్‌. 23 


ఆ.వె. కపిల తీరమందు ఘనుడు సుస్నాతుడై 
యలవి మీతినట్టి యలబలముగ 
కొండ యెక్కదొడగె కొట్టికోలాహల 
మ్ముగ నగాగ్రమెల్ల బోరుకొనగ. 24 


చం. అదివిను చూర్ధ్వపుడ్రముల యయ్యలు వేదిగివచ్చి మార్గమం 
దెదురుగ పట్టభంగముల నెక్కు ఘనార్శ్భటి మిన్నుముట్టగా 
పదపదమంచు శ్రోసికొని పైకరుదెంచు విబూది పెండెక 
ట్లదొరల నేమి యీకలకల మవరీరని యడ్డగింపగన్‌. 25 





నాయని నుబ్బారాభు 


శివఖిండము 223 


శా. ఈ రాజద్యతినాథులన్‌ తెలియరో యేమీదివాంధత్వముల్‌ 
వీ రుద్దండ నృసింహభారతుల విద్విడ్బీకరుల్‌ పుష్పగి 
ర్యారాధ్లోజ్జ్వులపీఠవర్తుల  సువర్దాందోళికాస్యామహ 
మై రా నడెదరేల దారివిడువుం డాసోర్ధ్షపుండ్రాంకితుల్‌. 26 


తే.గీ. ఈ జగద్దురునా మీర లీసడింతు 
రెంతయపచారమౌర వాయించుకొనుడు 
చెంపలంచు వార్మోములు జేవురిల్ల 
నేచి పైపైకి వచ్చుచు నెగిరి పడగ. 27 


తే.గీ. ఈ జగత్రయీగురుని సేవింపవచ్చు 
వాని కింత యార్భాటమ్ము వలయు నోటు 
కలదె లోకమందిట్లు జగద్గురుండొ 
మటి గిగద్గురుడో వాడు మానవుండు. 28 


శా. శ్రీమద్యేంకటశైలనాయకపరిస్రే త ప్రపత్తిప్రభా 
వామృష్టాత్ములు మామహంతుల యమోఘాజ్ఞన్వినుం డెవ్యడే 
నీ మర్త్యుం డిటు పాదచారియయి రానేగాని రా వీలులే 
దామోహాత్ము డహంకృతిప్రతిరతుం డాందోలికారూథుడై. 29 


శతజయంతి (ప్రచురణ 


224 జన 3ఖలామి 


ద్విపద. అని పంగనామము్ము లదరిపడంగ 
విని బూదిపూత లావేశవిస్ఫూర్తి 
కనలి లడాయికై కాలుదవ్వుంగ 
కని కార్యవాది జగద్గురుం డపుడు. 30 


కం. సిగపట్ల గోత్రములుగా 
తెగి యీగతి నెవరునేల తిరుగుడువడ ని 
న్నగవర్తి షోడశకళో 
పగతుని సెలవుగనినపుడె వచ్చెద మటకున్‌. 31 


తే.గీ. అందనుక నిచ్చటనె వేచియుందు మంచు 
నచట విడియంగ తనవారి కాజ్జ్ఞయిచ్చె 
యతిశిఖామణి (ప్రత్యర్థులచటు విజయ 
గర్వితులు వీడి చనిరి నగమ్ము కైకి. 32 


తే.గీ. విడిదిలో తనకొజకు కావించియున్న 
పటకుటీరంపు టీశానేయపావన(ప్ర 
దేశమున ప్రతిష్టితమయి దివ్యదీస్తి 
'వెలయు శ్రీదేవతార్చనా పీఠిముందు. 33 


పృధ్వీ. పరాత్సరకళాపకర్ణణ విపర్యయప్రోద్యముం 
డరుంతుదమహావమానదళితాంతరుం డయ్యతీ 
శ్వరుం శభిమతార్థమంత్రసముపాసనా శ్రీధురం 
ధరుండు తపముండె సజ్జ్ఞపవిధానమగ్నాత్ము డై. 34 


పరక ce tN Sos lu cad Td 
నాయని సుబ్బారావు 


బాల కేళీఖండము 225 
శా. ఆ మండజ్ఞాూ జపప్రభావఒడిశవ్యాకృష్ణి లక్ష్మీపతి 
శ్రీమన్య్మూర్తికశైకదేశము తటిద్రీడాంశు సందీపిత 
వ్యోమ మ్మూగుచువచ్చి యాతని మరుత్చూజాలసత్సీఠికా 
వ్యామిశ్రస్థితివెల్లె నన్నిసి తురీయమైన యామమ్మునన్‌. 35 


తే.గీ. దృష్టితగిలిన యవ్వానికెట్టు లట్టు 
లఖిలలోకైకనాథున కావులింత 
వచ్చి వేసినచిటికతో వచ్చిపడిన 
యడరు దివ్యచిత్తమ్మున నటెమెఆఅసి. 36 


శా. ఓరీ! లాగదొడంగె నాకళలు వా డొక్కొక్కటే లేవరా 

యేరా యింతటిమొద్దునిద్దుర యటం చిభ్యుండు ద్రేళ్లైదు బన్‌ 

చాఅల్‌తేల కరమ్మునన్‌ పటితళించ న్వీవు స్వప్నమ్మునం 

దౌరా యంచు మహంతు త్రుల్లిపడి శయ్యన్వీడి వేగమ్మునన్‌. 37 
తే.గీ సపరివారుడై దిగిపోయి స్వామి స్వామి 

మీకు మాస్వామి సలవయ్యె మీరలింక 

నిచ్చవచ్చినయట్లు కొండెక్కవచ్చు 

ననగ నుద్దండపిండ మయ్యుతివరుండు. 38 


తే.గీ. కలకలముమీజ పల్యంకికానివిష్టు 
డైనగమ్మె క్కి వైభవమ్మచ్చుపడగ 
నచట రాజిల్లు శేషాచలాధినాథు 
నగరిమోసాల ఠీవి నందలము డిగ్గి. 39 


తే.గీ. ప్రకటయతిధర్మనిష్ట వీడకధరించు 
పావలెడలు కాళ్లకు ధరాస్పర్శ సోక 
కుండ పజచు తివాసులై కుండలీంద్ర 


శయు మనోహర గర్చవేశ్మము జొచ్చి. 40 
శతజయంతి (ప్రచురణ 





226 జన భామ 


కం. నరనారీ సందోహా 
చరితదురితకర్ణమానుషంగవికారా 
కరధరణీ|ప్రక్షా ళన 
పరాయణోదారచరణపద్మమరందున్‌. 41 


కం. నిక్షిత దుష్టజనము సం 
రక్షిత శిష్టజనతాభిరామము రక్షః 
(్రక్షోభశంఖచ[కస 
మక్షము జగదవనబాహుమండలి వానిన్‌. 42 


కం. ఇతరేతర సంశయణ 
ప్రతివర్థితసు ప్రకాశ వైభవ నిత్య 
స్థితనుతకౌస్తుభకమలా 
ప్రతీతపరిణాహరమ్య వక్షస్సదనున్‌. 43 


కం. రాజసభావము నొరెసెడి 
తేజోమయ సాత్వికప్రదీప్త్పులన న్వి 
(బాజల్లలాటతల సం 


ధాజృంభములైన బుంగనామాల దొరన్‌. 44 


కం. సు ఎరదరుణరాగవిలస 
తరణిసహ(్రప్రభావితానాపహస 
తృరిపూర్ణషోడశకళా 
సు ఎరణాసరా వతిరిక్తమోహనమూర్తిన్‌. 45 





నాయని నుబ్బారావు 


శివఖిండయు 227 


మ. కని సాశ్చర్యవిధేయు డర్పితనమస్కారుండు సర్వేశ్వరా 
స్యనటన్నిర్మలచంద్రికాచ్చదరహాస శ్రీల కొండొక్క యె 
జ్ఞిని (కొంజీర పరంపరాభ్యుదయసంరంభమ్ము తూగాడగా 
కని యుద్దండనృసింహభారతి మనఃకంపమ్ము వాటిల్లగన్‌. 46 


ఉ. ఓ యతిలోకవైభవసముజ్ఞ్యలసర్యవిభూతిమత్స్రభా 
వాయతవిగ్రహా ప్రణమితాభఖిలలోకనిరస్తకిల్సి షా 
యేయుగమందు నెయ్యెడల నెన్నడు నెట్టి నికృష్టచిత్తుడున్‌ 
చేయగబోనిదాని నిటుచేసితి నిష్కృతిలేని పాపమున్‌. 47 


కం. ఒక నిముసమైన నీ ది 
వ్యకళవెలిగె నాదు దేవతార్చా పీఠిన్‌ 
సకలేశా యీ [ప్రాణము 
లికనేగతి బోయినేమి యే ధన్యుడనే. 48 


కం. ఇదిమొదలుగ (ప్రతివత్సర 
ఐదిత(శావణేికమందు వి(శుతవిభవా 
స్పద ముత్సవమ్ము నీకై 
పొదలుల్‌ పుష్పగిరిపీఠమున విశ్వగురూ. 49 


శా. వీయచ్చాచ్చదరస్మిత ప్రభలు నిండింపంగదే నా మతిన్‌ 
మాయావర్త్మ చరిష్టువైయిది యహంభావమ్ము పండించుకో 
నై యిట్లీవికృతాపచారకృతి నీయందెంచెబో దీనికిన్‌ 
ప్రాయశ్చిత్తము చేసికొందును ప్రభూ ప్రాణాంతపర్యంతమై. 50 


శతజయంతి (వచురణు 


228 జన భాయి 


తరువోజ. 
అని యతినాయకుండనుతాప తప్పు 
డఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని 
పునరభివందనస్పూర్తివీడుకొని 
పోయి యప్వుడు గల పొదితెపాలకుని 
కనివెలుగోటి వేంకటగిరి విభుని 
కని వానియనుమతి ఘనశివక్షేత 
మన వాసికెక్కిన యా నిర్మమేశ్వ 
రాంచి తాలయ వరణాంతరస్థలిని. 51 


కం. ఖీమేశ్వరుగుడిముం ది 
చ్చామహితుడు పుష్పశైల శంకరపీఠ 
స్వామి సజీవ సమాధి 
శ్రీ మండితుడయ్యె జనులు జేజేవెట్టన్‌. 52 


కం. భఖీమేశ్వరాలయోత్తర 
భూమిన్‌ శేఖరిత చంద్రముడు భక్తజనాం 
హోమర్దనుండు భువనము 
లోముచు కైలాసనాథు డుండు వరదుడై. 53 


శా. మీనాక్షీతరళావలోకతటిదున్మేషోచ్చల త్కాంతిరే 
ఖానిర్ధారిత సుందరేశ్వరుడు మాకైలాసనాథుండు యే 
మానందుండు ప్రియాప్రమోదరచనావ్యాపారుడై సర్వవే 
ళానర్మాంకితవర్తనన్‌ త్రిభువనోల్లాసమ్ము పూరించెడున్‌. 54 





నాయని సుబ్బారాథు 


శివఖండము 


శా. ఆ నిత్యప్రణమయైకజీవనకళావ్యాసంగ శృంగార లీ 
లానృత్యన్మతు లాదిదంపతుల సల్లాపామృతమ్మానుచున్‌ 
వీనుల్‌ విచ్చుకొనంగ మైమటజపునన్నేతమ్ములున్మూతలై 
తానుండున్మ్ముఖమండపమ్ముల బృహన్నందీశ్వరుం డొక్కడున్‌. 


మధ్యాక్కర. 
ఆ నందివల్లభు మండపమ్ము పూర్వాశను నిడివి 
మొనట్టి కేతనస్తంభమలరారు నద్దాని చివర 
జానైన చిబుగంట లనిలచాలిత సరసస్వనముల 
మానక కీర్షించుచుండు నద్దేవు మంచితనమ్ము. 


తే.గీ. అటమొదట నద్వితీయుజై యందగించి 
వెనుక వెలసిన నిర్మమేశునకు నచటి 
సపెత్తన మ్మంటగట్టి సండహీతి విరియ 
నద్వితీయ ద్వితీయుడై యలరు నతడు. 


నిమ్మవ ఏగుడి 
కం. కైలాసనాథసుందర 
శాలోదగ్దిగ్ధరిత్రి శెలసుతాకే 


భీలోల చరణ వినమ 
తాల వెలయు నిమ్మవ నిజ భక్తులు కొలువన్‌. 


శతజయంతి (ప్రచురణ 


229 


56 


57 


58 


230 జన్మభూమి 


కం. ధవువెంట పొదిలె గడ్డన్‌ 
తవిలి మునుపుకనని తీయనలు కాంచిన యా 
నవగంగసవిధ పశ్చిమ 
భువినొప్పెడు నామె భక్తిపూచిన యట్టుల్‌. 59 


కం. శితిగళదీక్షాపరురా 
లతివ యొకేపిడత వండునన్నము తోనే 
శతకోటిసంఖ్య జంగమ 
తతి. దన్పెడిదంచుచెప్పెదరు పొదిలె జనుల్‌. 60 


ఆ.వె. జిట్టెడంతలేని చిన్నవా డొకడుని 
మ్మవ్వకాళ్లయొద్దనడగియుండు 
నమ్మనంటుకొన్న యాతని చిన్నీ మొ 
గమ్మునం దమాయికత రహించు. 61 


కం. ఆదారకున కొసగె నెవ 
రోదైవాయత్త చిత్తరోచిష్టువు ని 
పాదేవమాన్యముగ న 
త్యాదృతి కోరళ్లపల్లె యను గ్రామమ్మున్‌. 62 


శాం ఎ౨ల్లంరాజుకులాబ్ధిరాజు గిరిజా హృన్నాథ సదృక్తిసం 
వల్లీలాగతి తేజు దేవహిత సమ్యక్కార్య సంతానమం 
డల్లోకావలి కూర్చుమోజు పెదకొండంరాజు కీర్త్యంసభా 
జ్మల్లీమాలగ కూర్చె నాలయ వినిర్మాణమ్ము నిమ్మవ్వకున్‌. 63 





నాయని సుబ్బారావు 


శవఖండము 231 


నిమ్మవ్వ కథ 


కం. పదివం(డెండేడుల చి 
న్నది పొదిలెన్వెలయు శివుని నా మాంకితమై 
నది పుట్టుక ముందో శివ 
పదపంకజ భక్తిముందొ బాలామజికిన్‌. 64 


ఆ.వె. భూమిమీద బడ్డ మొదటి కేరుటలోనె 
మొగ్గదొడిగెనంట పురహరుండు 
ఉగ్గుపాల మొదటి యుంగలోనేపూచి 
పరిమళించెనంట పరమ శివుడు. 65 


ఆ.వె. తుమ్మిపూవులన్న జమ్మి పకత్తిరియన్న 
కనులు కౌగిలించు కర్ణములను 
తగని వలపు పచ్చమొగలిరేకన నత్త 
పత్తిననుకరించు బాలమొగము. 66 


కం. ఆడునని శివుని యాటలు 
పాడున నీశాను మీది పాటలు చెప్పన్‌ 
పాడివి శివకథలు శిశు 
(క్రీడా పరమార్థదృష్టికి న్నిమ్మవకున్‌. 67 


శతజయంతి (ప్రచులణ 


232 జన 3 భరామి 


తే.గీ. అఖిలలోకగురుం డమృతాంశుమౌళి 
మెనదెటువంటి భక్తిభావమొ నిమ్మి 
కనుపదమ్ము కుమారపదాభి మంత్ర 
ణమ్ముగా నీశు సంభావనమొనర్చు. రరి 


మత్తకోకిల. 
నిర్మమేశ్వర దివ్యదర్శన నిత్యలాలస నిమ్మి త 
న్మిర్మమేశ్వరు పెచ్చులేచిన నెత్తిజచుచు వేదనా 
ముర్మురమ్ముగ డెంద మెంతటి మోసమయ్యొర తండ్రి నా 
కర్మరా యిదియంచు వందురు కన్ను లశ్రుమయమ్ము గన్‌. 69 


కం. శివపర్వరాజము మహా 
శివరాత్రి నిశీధకాల చిహ్నిత లింగో 
దృవ భావనావశత ని 
మ్మువడెందము పానవట్టమై పురణించున్‌. 70 


కం. శివరాత్రికి శ్రీశైల 
మ్మువరాడ్రూపఘనలింగమూర్తి( గనని జ 
న్మవితాయనగా విని ని 
మ్మవ తీవరపాటు నూవు నగ్గిరికేగన్‌. 71 


తరల. ఇతడు నాతడు నొక్కటే యను నింగితమ్మతిమా(త్రమై 
యితన్నివత్నుని నిమ్మయంగని యిచ్చగించెడు నిమ్మితా 
నతని నూత్నుని మల్లయన్‌ పశుయంత నాత్మభువున్‌ కనన్‌ 
కుతుకమున్‌ కనె నట్టె దైవము కోడి గమ్మిటు లుండునే. 72 





నాయని నుబ్బారావు 


శివఖండము 20 


కం. తలిదండులు కడు సామా 
న్యులు కలవారిండ్డయందు నూడిగమై (ప్రొ 
ద్దులు వెళ్లబుచ్చువారికి 
తలమే తమబిడ్డముద్దు తామై తీర్పన్‌. 73 


తే.గీ. నిర్మలాత్ముల సంకల్పనియమ మమృత 
గంధమైపూచి ఫలియించుగాని చెడద 
అమలినాభవభక్తి నిర్యత్న నిభృత 
బుద్ధి నిమ్మవ్వ సంకల్ప శుద్ధియేమొ. 74 


తే.గీ. ఇరుగు పొరుగు వారైన మహీసుపర్య 
దంపతులు చిరపుత సంతానహీేన 
తాదురంత వ్యధాపరితప్త హృదయు 
లన్నిటికి శ్రీగిరీశుడే యండ యంచు. 75 


కం. ఒక శివరా(క్రికి భ్రమరాం 
వకామనోనాథు పుతభిక్షా దాన 
మ్ముకవరము వేడ నొకరే 
పకడన్‌ శ్రీశెలయాత్ర పచరించుటకై. 76 


శా. ఆయత్తమ్మగుచుండ నిమ్మవయు నత్యాౌత్సుక్య మగ్మాత్మయె 
యోయమ్మా ననుబంపు పంపగదె నన్నోయయ్య యీ జంటతో 
మాయయ్యన్‌ కని వత్తునంచు నొకటే మారాము సేయంగ కా 
నీయమ్మా యని తల్లిదండ్రు లనుప న్నిమ్మవ్వ యన్యారితోన్‌. 77 


శతజయంతి ట్రచురణ 


234 జన్మభూమి 


ఆ.వె. బండిమీదపోయి బండిపోయినమేర 
బండి మొండికెత్తు గండ శిలల 
తండమేలు నడవిదారుల కాల్నడ 
గుండె పొంగు మెండుకొనగ పోయి. 78 


శా. స్థాణుంగూర్చిన తీవ్రనిషస్టురతపస్సారమ్ము పేరంగనై 
స్థాణుస్థావరమైన పర్యతు శిరః స్థానమ్ము దృజ్మా[తని 
రా కణశ్రీదము బాలభాస్కరకరభ్రాజిష్టు నొందర్యవా 
రీఐమ్ముంగని డెందపుంబులుపు మూరింబోవు నిమ్మవ్వతోన్‌. 79 


మ. తనకున్‌ తోడయివచ్చు పుణ్యహృదయుల్‌ తద్విప్రజాయాపతుల్‌ 
కనినావేగద శ్రీనగమ్ము కొవు రింకన్నీకు జన్మమ్ములే 
దన నా బాలయు మీకు నెట్లొ మతి నా కటేగదా యంచు సే 
ర్చిన కౌతుహల మూర్తియై కదలి చేరెన్‌ తన్నగాం(ఘిస్థలిన్‌. 80 


తే.గీ. చేరి యాకాశమంటు నా శ్రీధరాధ 
'రేంద్రు నొన్నత్యమునకు లెట్టింపుగాగ 
పరమ శివభక్తి తన్మయత్యము భజించు 
స్వాంతముప్పొంగి యాకాశమతకరింప. 81 


తే.గీ. మలయా మల్లయా భక్తుమౌళి నాడు 
బాలకుడ పశూత్కరమేలు ప్రాబుడుతడ 
చేదుకో చేదుకోవయా థ్రితభవాబి 
తారకా నన్ను నీ మహీధరముపెకి 82 


న 
నాయని నుబ్బారావు 


శివఖండము 235 


తే.గీ. అనుచు హృద్గతేంద్రియ సమాహార నిమ్మి 


బొ 


em 


హృదయ భంగమ్ముగాకుండ హృదయభంగ 
పర్వతమ్మెక్కి నక్ష్మ్యతభక్తిభార 
భరముగా నెక్కి నక్షత పర్యతమ్ము. 83 


పర్వతీకృత భక్త పర్వతోత్తుంగ సం 
హనన శిఖా స్థానమైన వాని 
చంద్రవతీ సమర్చా మల్లికాదామ 
సమ్మతసితశిరోగ్రమ్మువాని 
భ్రమరాంటకామనః ప్రణయ హర్మ వాటి 
కాకుంచికాభ వీక్షణమువాని 
లోకాఖిలాంధావలుంచనజ్యోతిర్మ 
య స్యయంభూలింగమైన వాని 


చుక్కలంటెడు పర్వతమ్మెక్కలేక 

తేలగిలు వారినెల్ల నదృష్టరూప 

నైకరజ్ఞువుల న్నిరంతరము చేదు 

కొను కృపాళుని మల్లికార్డునుని జూచి. 84 


సెగకంటిమంటలనెగయు తాపము వాయ 
శిరముమైనొక శీతకరుని నిల్చి 

గళహలాహల విషాగ్నులుమాయ తలనొక్క 
యాకాశవిషకన్యనవధరించి 


శతజయంతి ప్రచురణ 


236 జన్మభూమి 


eo» 


మసనంపు(కొంగొత్త నుసికాకలుడుగ కై 
లాసతౌషారతలమున పండి 

పొరలు పాముల వేడిబుసలు గాలికివోవ 
బయలులో తాండవ [కియలుమెఅసి 


గుణముగానక యొకరాచకొమిరెవెట్టు 
మల్లెపూదండ చలువలు మరగి భక్త 

పర్వతునిమూపుమై చేరబడితివటర 

కన్నడుల యల్లుడా తెన్లుచిన్నవాడ. 85 


ఉతుకవేయగరాని యొకపద్మికడవస 
మ్మది పట్టుదోవతి యటర నీకు 

ముడుతపెట్టగరాని మువ్వన్నెమెకముతో 
లది జరీకండువా యటరనీకు 

కుతిక జొమ్మును ాచుకొనురుండమాలిక 
అలరు మెత్తని దండలటర నీకు 

కొకిబకినడకల వికృతరూపములు బూ 
తము లటరా చోపుదార్లు నీకు 


వేసమెటులున్న నేమిలే విపులవిశ్వ 

పరమ మాయావిలాస వైభవవిచిత్ర 

గతుల నెటుజూచినను విలక్షణము నీదు 

నటనమో మల్లికార్డున నటమహేశ 86 


తనల 


నాయుని సనుబ్తారాథు) 


ha 


ల 


శివఖండయు 237 


ఆది దాంపత్య విన్యాసమ్మునకు తోడు 
సవతికయ్యపుటాట సంతరించి 
తగువారితోబాటు తగనివారికిని వ 
రమ్ములు త్రన్వితండమ్ము లెత్తి 
అమృతాశనత్వమాహాత్మgమ్ముతోగూడ 
కాలకూటాహారకలన మించి 
లోకసంగ్రహకళాలోలుపత్యము తోడ 
లోకని(గ్రహకేళిలోన ముని 


యను పదమ్మును నీ కతలన్ని యిటు వి 

రోధసమ్యుగలంకార రూపితాద్బు 

తమ్ములుగ భక్తుల మనోధనమ్ము లాహ 

రింతువుర భ్రమరాంబికా హృదయచోర 87 


వేడుకమై పసివా డైదుపూవుల 
నినుతాకెనో సనాతన మహో(గ 
గతి ఫాలనేత్రాగ్నినతనుని నతని గా 
వించి నీవేమి సాధించినట్లు 
హృదయమ్ము నీయందె పదిలించి గిరిజ సా 
రించు దివ్యప్రణయాంచతాను 
రాగవీక్షాశ్రయాభోగుడై హృదయ జ 
న్ముండు సాధించె నాతండు నిన్ను 


శతజయంతి (వ్రచురణ 


238 జన్నభూమి 


మదనసంహార వైరాగ్య పదవిహార 

ప్రత్యుషఃకాల వికసనౌచిత్యమల్లి 

కాసుమ(ప్రకల్పితదామవాసనాను 

షంగ భ్రమరాంబికా సమాలింగితాంగ. 88 


రొ 


కొడుకు నిమ్మనియమ్మకోర లంబోదరు 
నేనిక మొయయ్య్యు నిజ్జెి యిచ్చి 
యికనొక్క కొడుకన్న నెవరికిబుట్టిన 
శుడ్డరా యేడ్చెడు వెక్కి వెక్కి 
యనినట్టు లగ్నిగర్చుని నంతగాంగేయు 
తదుపరి శరవణోదృవుని పిదప 
కార్తికేయుని షణ్ముఖస్వామి జూపించి 
వీడుగో కొడుకన్న వీర్యవంత 


కోరువారికోర్కులనిట్లు కొదువలేక 

తీర్చువరదుండ వింకేమి దిగులుమాకు 

శ్రీమహాపర్యతోత్తుంగ శిఖరనిలయ 

మల్లయా చేకొనవే మన్నమశ్శతమ్ము. 89 


మాలిని. పరమ శివ పదాబ్ద భ్రామ్యు దిందిం దిరాంతః 
కరణయగుచు విట్లక్కన్య భూషించుచుండన్‌ 
సరస పుడమివేలుంజంపతుల్‌ పుత్రునీవే 
హర! హర! కరుజాబ్టీ యంచు నర్ధించు మాటల్‌. 90 





నాయని సుబ్బారావు 


శివఖండము 239 


తే.గీ. వినగనైనంత నేమి పుట్టినదొ చిన్న 
తనపు చిలిపి మనస్సులో దైవవిలస 
నమ్మదెట్టిదొ మలయా నాకునొక్క 
కొడుకు నీవయా యని మొక్కుకొనియె నిమ్మి. 91 


ఈ. (యొక్కున చిక్కుచేతులకు మోక్షము వచ్చియు రాకమున్న ని 
మ్మక్కకు గర్భగోళమున నర్శ్భకు డూగిసలాడినట్టులై 
యొక్కట హతే భూపతన మొందిన యట్లయి యక్కజముుగా 
ప్రక్కదశార్థవర్ణముల బాలకు డొక్కడు చేదె మల్చుచున్‌. 92 


ఆ.వె. అమ్మ అమ్మ యంచు నాముకో మేపుల 
కించి చంకకెత్తుకొంచు వాని 
మోము పుడికి కనులు మూతలు వడ ముద్దు 
లాడి యాడి యక్ర్షులంత విచ్చి. 93 


మత్తకోకిల. 
మల్లి పూవుల దండచుట్టిన లితెలు మఖింతగా 
తెల్లనై విమలాంశువు బ్దశదిక్కుల న్వైెలిగింపగా 
మల్లికార్డును జూచి నిమ్మవ మాయురే ! మన మాయకీ 
పిల్లకుం దడపుట్టి గుండెలు (వీలునంచు తలంచితో! 94 


ఉ. నీమది నాకు (కొత్తయటె నిత్యపరీక్షక ! వీనినెట్లొ యే 
బాముసకైన నోర్చుకొని వర్థిలజేసెదగాని మల్లయా 
నీమదిపెట్టి యీనిసువు నీపదభక్తమహాపచారమన్‌ 
గామున పోవకుండ కనుగల్లుము వీడు మనంగనెంచినన్‌. 95 


శతజయంతి (ప్రచురణ 


240 జన 3ఖామి 


పృధ్వీ. అనన్య సదృశమ్ముగా నిటులనాడి నిమ్మవ్వ య 
వ్వినన్‌ చెవిటి మల్లయన్‌ సెలవువేడి మున్నెన్నడున్‌ 
కనీవినని యద్చుత మ్మిచట కంటి మిమ్మాన్యురా 
లనింద్య సుకృతాత్మయంచు కొనియాడ యా।తాజనుల్‌. 96 


తే.గీ. తనకు నబ్బు సద్యః పుతధనము జూచి 
సమ్మదరసంపు జోతుల ప్రమ్మిదలుగ 
నెమ్మనమ్ములు తన్మాచ్చు నేలవేల్పు 
మనుపరులవెంట నింటికి మజలిపోయె. 97 


తే.గీ. ఒకతెగా పోయి రెండుగా నూడిపడిన 
'నిమ్మవను జూచి తజ్జననీజనకులు 
చిత్తముల బిత్తరమ్మును తత్తరమ్ము 
నొత్తుకొన నిల్వు(గుడ్త్రయి యుండ నామె. 98 


మత్తకోకిల. 
ఉల్లపున్‌ కుతుకంపుభావన లొడ్డ్లు రాయగపోయి యా 
మల్లయన్‌ కని వానిచేసిన మాయ ముంచుకొనంగ నీ 
మల్లయన్‌ కని వీని మీకగు మన్మడంచుని..తెచ్చితిన్‌ 
కల్లకాదిది నేను కుంతినికాను సూను త్యజింపగన్‌. 99 





నాయని సుబ్బారావు 


శివఖిండము 241 





కం. అనగా నిది యంతయు నే 
మని వారా బాపనయ్య నడుగంగా నా 
యన మన నిమ్మవ్య కత 
మ్మున నేడీ పొదిలెగడ్డ పూతమ్మయ్యున్‌. 100 


తే.గీ. అనుచు శ్రీశైల మల్లికార్జున బుతంభ 
రారచిత నరలోక కుమారసంభ 
వక్రమము సవిస్తరముగ పల్కి హర్ష 
మయుల వారల వీత సంశయులజేసె. 101 


కం. లోక మనేక విధ మ్మా 
లోకితములనే విభిన్నలోకనమై పల్‌ 
పోకలు పోవ నిక ననా 
లోకితములయం దభిన్నలోకన మగునే. 102 


ద్విపద. ఊరిలో నెటువంటి యూసు పుట్టినను 
కోరి పూసుకతిర్గు కోలాటకళత్తె 
లొకతెయచ్చమ్మ వేజొకతె బుచ్చమ్మ 
యొకతె కిచ్చమ్మ యింకొకతె పిచ్చమ్మ 
యొకతె చంటక్క వేజొకతె కుంటక్క 
యొకతె చిజ్ఞక్క యింకొకతె బుజ్జక్క 
మజియును కల ముళ్ళమారు లూరెల్ల 
తిరుగుడు వడుచు నదేపనిగాగ. 103 





శతజయంతి (ప్రచురణ 


242 జన్హుభూమి 


ఏమి పోగాలమే యీ పిల్ల కిటు పుట్లె 
నకట నల్వురు నవ్వనపరబుద్ధి 
బుద్ధిభూములనేలబో గాడిదలు కాయు 
(వ్రాతయ్యెనే దీని బైసిమాల 
మనయూరికెటువంటి మచ్చ తెచ్చెనె గాడు 
పట్టి దీనికి లేవు పుట్టగతులు 
కల్మషమ్మను మూటకట్టి మన్మండంచు 
కులుకు వారిని తిత్తులొలువవలదె 


em 


యనుచు దుయ్యబట్ట నమ్మలక్కలు వెలి 

వెట్ట చుట్ట లచట వేగలేక 

కూతు నేమియనుటకు న్నోరురా కార్తి 

దల్లడిల్లి నిమ్మి తల్లి తండ్రి. 104 


కం. ఒక చీకటి నడురే వా 
రికర్మకున్‌ వారి నిద్దిజిన్‌ వదలి కుమా 
రిక( దత్సుతు నిబిశతమ 
మ్ముకతోడుగ వారుపోయి రొక యెచ్చటికో. 105 


నారీ జనానీక నానాపవాదవా 


జొ 


గ్బాణచ్చిదాహృది కాక నిమ్మి 
సర్వబాంధవ తిరస్కార దుస్సహతరై 
కాకిత వికతలాత్మకాక నిమ్మి 


నాయని సుబ్బారావు 


శివఖండయము 2438 





మాతాపితృవియోగజాతాతికాతరో 
త్కృంపమానస్వాంతకాక నిమ్మి 

నిత్యజీవనమార్గణాత్యర్థసంకట 
కల్లోలమానసకాక నిమ్మి 


నిర్మమేశ్యర చరణ నిర్దిదభక్తి 

బలసమీచీన ధైర్య విస్పార నిమ్మి 

తద్విపత్కాల కష్ట సందష్ట దీవి 

చలితకాక సుస్థిర వృత్తి నిలిచె నిమ్మి. 106 


ఆ.వె. హరుని భక్తులిండ్ల పరిచారికా వృత్తి 
నిమ్మి జీవితమ్ము నెట్టుచుండ 
వేడినీళ్ళకింత తోడు చన్నీళ్ళను 
కరణి కొడుకు పసుల గాయుచుండు. 107 


కం. దూడల గాయుటలో నే 
దూడల కాపరియు వీనితో సరిపోల్పన్‌ 
రాడంచు నెల్లరాడగ 
దూడల మల్లయ్య సంజ్ఞతో వా డొప్పున్‌. 108 


తే.గీ. కొడుకునకు తనకీగతి నడుములువడ 
పనులు సయనై బదుకెంత భారమైన 
నర్ధిదా ననుష్టించు నిత్యవ్రతము్ము 
నేమఅద శివభక్తినిప్సీమ నిమ్మి. 109 


శతజయంతి (వచురణ 


244 జన 3ఖిరామి 


తరల. అనుదినమ్ముక జంగమేశ్వరు నర్చనాన్వితు జేసి యా 


జొ 


యన తినంగ కాని నిమ్మవ యారగింపద యన్యళ్యతం 
బనవరోధత సాగి సాగినయన్ని నాళ్ళును నొక్క దు 
ర్లైనము వచ్చెను తన్మహానియతి (ప్రయోగవిఘాతమై. 110 


కలాసహిమగండశైల ఖండములు భూ 
భాగము్ము వాహ్యాళి వచ్చినట్లు 
తనయ క్షుధాపనోధత్వరాశయ సర్వ 
మంగళపాలిండ్లు పొంగినట్లు 
తాండవజనిత (శముండైన గగనత 
త్యతను చెమ్మట జూలువాటినట్లు 
వ్యోమకేశుని జటావ్యూహబంధము ప్రీలి 
పుడమిమె గంగమ్మ పడినయట్లు 


పూని నడురేయి మొదలయి బొట్లు బొట్లు 

కాటి జల్లులు మితిమీఆతి ధారకట్టి 

కుండపోతగా వర్షమ్ము కురిసి పొదిలె 

జనపథముు లన్నియును నిరనములయ్యె. 1I1 


ద్విపద. ఆ వాన కాత్మ నియమధార (తెవ్వి 


పోవునో యను శంక పొడమి నిమ్మవ్య 
మానస వీథి నుమాసహవాసి 
ధ్యాన సమాధి సమాధానుజేసి 





నాయని సుబ్బారాథు 


శివఖండయు 245 





ఆ.వె. 


కం. 


ఓరి నిమ్మయ్య యోరోరి యర్చకుడ 
ఓరి నిమ్మయ్య యోరోరి దారకుడ 
అక్కడ మల్లయ్య వటుపూనుకొంటి 
విక్కడ నిమ్మయ్య విటు పూనుకొంటె 
భక్తుని రూపాన వచ్చి ప్రత్యహము 
భుక్తి నాచే గొనిపోదు వన్య్వహము 
జడుపు పుట్టెనె నేడు జడివాన కౌర 
తడిపుచ్చి పొడియిచ్చి దగతీర్తులేర 
రారోరి నిమ్మయ్య రారయర్చకుడ 
రారోరి నిమ్మయ్య రార దారకుడ 
అని దీక్షమై తన యారాధ్యదైవ 
మును పెల్చుచుండ నబ్బురముగా నంత. 112 


మౌలిమీది గంగ మనసు పొంగి శరీర 

మంత ముంచుకొనిన యాది భక్రు 

వట్లు తప్పదడిసి యవ్వాన ముక్కాలి 

ముసలియెన జంగముండొకండు. 113 


వడవడ వడకుచు నజ్జడి 

నడుగులు తడబడగ నాట్యమాడినయట్లె 

నడకలు సుడివడ నట గ 

నడ నెడద న్ముదము మిడిసిపడ నిమ్మవయున్‌. 114 





శతజయంతి (ప్రచురణ 


246 జన [భూము 


ఆ.వె. నడక నటనమైన నటరాజ నాదుజ 
న్మమ్ముపండి వచ్చినావు తండి 
రమ్మటంచు నిజకరమ్ముల యూత నా 
యనను పంచలోని కల్ల తెచ్చి. 115 


కం. అప్పటి యవసరసేవల 
నొప్పగ చెల్లించి తొంగియుండు మిట క్షణ 
మ్మిప్పుడ కూడున్‌ కూరయు 
నప్పమ్మును వండి పిలుచునంతకు ననుచున్‌. 116 


తే.గీ. నిత్యభక్తిశుచీభూత నిమ్మి వంట 
చేసిపెట్టి వాకిలి చేరవేసి నిర్మ 
మాలయము బావి నవగంగ యమలజలము 
పాన విధికయి కొనితేర బయలుదేర. 117 


తే.గీ. అనవరత పశుపాలనా వ్య[గ్రమైన 
మానసమువాడు వట్టి యమాయికుండు 
నిత్యమును లేచు వేళకే నిద్రలేచి 
ఖుసిగ పనిలోని కేగిన కొడుకుకుజ్ఞి. 118 


ఊఉ. మూడిన వల్షపాతహతి మూర్ణము ప్రక్కలు వోయినట్టులై 
దూడలగాయు సంబరము తూలగ మల్లయ కట్టుమట్టులన్‌ 
వాడిన మోములై పడిన వానిని దూడలజూచి వీని కీ 
నాడిల పచ్చికన్మెసవు నందములేదని యుమ్మలించుచున్‌. 119 





నాయని నుబ్బూరావు 


శావఖండమయు 247 





చం. వలిపిరివాన( దోడి పశుపాలకబాలకు లాటలాడగా 
పిలువగ వారిజేరి యతివేలపు జల్లులు నోలలాడి దూ 
డలకయి కొందలంపడు నెడందకు నూఅటగాగ పొట్టలో 
నెలుకలుత్రవ్య నంత గృహమేగిన మలయ పంచపాకలోన్‌. 120 


తే.గీ. ముసుగు బిగదన్ని యొక మంచమున శయించి 
గుఅకవెట్టిడు జంగమగురుని జూచి 
ఓరిదేవుడా! యాహారయోగ మింత 
లోనలేదురా మనకంచు లోనికేగి. 121 


ఉ. అక్కడ నొక్కమూకుట శివారణకై నియతమ్ము లావిరుల్‌ 
క్రక్కెడు నప్పముల్లని కర మ్మనుకాంక్ష మనమ్మునూప నో . 
ర్మిక్కుట మూర నమ్మపొడ మేకొనదిచ్చట నిప్పు వీనిలో 
నొక్కటి తిన్ననేమని యయుక్తుడు మల్లయ సంభమమ్మునన్‌. 122 


మత్తకోకిల. 
ఒక్కయప్పముతీసి యాదట నొక్కసారిగ నోటిలో 
(కుక్కుకోనయి నిర్మమాలయకూపవారిసమేత ని 
మ్మక్కరానయి చూడనై సుతునాగడమ్మును చూపు కెం 
పక్క నెప్పుడు బిందెదించెనొ యెప్టు రోకలియెత్తెనో. 123 





శతజయంతి (వచురణ 


248 జన భూమి 


ప్రగ్దర. పాకప్రాప్తప్రపంచప్రకరవిలయసంపాదనాఖీలరౌదో 
(దేకప్రస్ఫారరేఖోత్టితదహనశిఖోద్దీప్రసర్వాంగభీష్మ 
శ్రీకాళీమాతయి చచ్చితివి చెడుగ నాచే శివదోహివై ఛీ 
ఛీ కుక్కా యంచు నత్రాసితు తలపగులన్‌ చేతిరోకంట (వేసెన్‌.. 124 


మధ్యాక్కర. 
స్వరుఘోరపాతమ్ముబోని ముసలదుర్భరఘూరపాత 
భరముజ శిరము దికధావిభిన్నమై పరగునెత్తురుల 
నిరు మునికైపండ్లు చాజికలగట్టి యెజసంజలీన 
హరహరా విరహితాసువు ధరణిదెళ్లె నద్దారకుండు. 125 


కం. అది మొదలుగ పదిలములై 
పొదిలెం జనియించువారి మునిపైపండ్లన్‌ 
విదితము లెజ్టని చాజలు 
వదల వదేపనిగ నెంత వానిన్‌తోమన్‌. 126 


చం. విరబిర కాళ్ళు పుచ్చుకొని బిడ్డని కాయము గాటిలోనికిం 
బరబర నీడ్చి పుచ్చి సుతువర్తన నెంగిలిమైన యన్నముం 
గిరగిరద్రిప్పి పోనడచి గేహము శుద్ధియొనర్చి వెండియుం 
గరగరికైన వంటకము (గ్రక్కున సిద్ధముచేసి నిమ్మియున్‌. 127 





నాయని సుబ్బారావు 


శివఖండము 249 





౭ 


కం. 


ఆరగింతువుగాని యపర నిర్మమదేవ 
లేవయ్య ప్రొద్దువాలినది స్వామి 
యని పెల్వ నా జంగమయ్యయు నిజ్ఞ నీ 
లిగి యంత బిట్టావులించి లేచి 
యాస్నానలింగనమభ్యర్బనముు కా 
ర్యకలాపమెల్ల వే యాచరించి 
యన్నమ్ము వడ్డింపనైన విస్తరిముందు 
కుశలాంతరంగుడై కూరుచుండి 


పలుమొనలయందు సెలవుల (ప్రక్కలందు 

కనుగొనలయందు చెక్కిళ్ళ కడమలందు 

మోము నిండ దువాళించు ముసలిముడుత 

లందు లేనవ్వు వెన్నెల లందగింప. 128 


నిమ్మవ్యా నీ కొడుకే 

డమ్మా మల్లయ్య బుడుత డంగద( బడెను గ 

దమ్మా తనయున కెత్తిన 

యమ్మవుగా వేగ పిలువ మ్మా వానిన్‌. 129 


అరుదౌ నీగతింబల్క నిమ్మవయు సద్యఃస్పూర్తినర్తింప బా 

పురె సేబాసుర నిమ్మయా యిటుల నా పున్నెమ్ము బ్రాకించు పం 

దిరి తీర్చన్‌ పజితెంచితా యుడుకవీ నీ పప్పు లీనిమ్మి ద 

గ్గణ నీకంతటి ముచ్చటేన్‌ పిలుచుకో గారావు నీ మల్లయన్‌. 130 


శతజయంతి (ప్రచురణ 


250 జన భూమి 


ద్విపద. శివభక్త భక్త ముచ్చిష్టమొునర్చి 
యవిసి మూరమ్ము వా డవగతుండయ్య 
చెప్పనే యప్పుడే శ్రీగిరి మీద 
నిపుడు తప్పు నన్నెంచు టేపాడి 
శివభక్తులకు నవచితి నెంచు జాలు 
డెవడైననేమి నాకేమౌను వాడు 
పంతమ్ముతో నిట్లు పల్క నాతండు 
వింతగా నిమ్మవ్య వీక్షించుచుండ. 131 


జొ 


వామార్ధదేహమై వఅలు పార్వతితోడ 
జాహ్నవీకలిత ధూర్దటలతోడ 
మూర్థభూషణమైన మొలకచందురుతోడ 
చిలువపోగులు (వేలు చెవులతోడ 
నేత్రీకృత దినేశరాతీశ్యరుల తోడ 
నిద్రాణ నిటలాక్షి ముద్రతోడ 
వాహనాయిత బలీవర్దనాథునితోడ 
జా(గత్తిశూలహస్తమ్ముతోడ 


భువన సమ్మోహనమ్మైన పొడవుసూపి 

మానస హృషీకములు తనమయములైల 

యింప భక్తిమై సాష్టాంగమెఅగు నిమ్మి( 

బట్టి యెత్తి సమాదర మ్మట్టిపడగ. 132 





నాయని సుబ్బారావు 


శివఖింథధడమయు 2] 





కం. 


కం. 


మెచ్చితి నిమ్మవ్వా వీ 

యచ్చపుబత్తికిని మల్లయన్నీకిపుడే 

నిచ్చితి కైలాస పద 

మిచ్చితి మజియేమిగోలె దిచ్చెద ననగన్‌. 133 


నా నిమ్మయ్య యెటన్‌ వసించు నదియే నాకైనకైలాస మా 

ర్యా నిత్యప్రణయామృత న్నపిత హృద్రాజీవ నీ యింటిలో 

నేనీ నిమ్మిని నిల్చుకొమ్ము కరుణానిర్దిద్రభ్యదావతా 

రా నీ తోడిదె లోకమై వెలయ తారానాథమౌళిప్రజా 134 


అని ప్రార్థింపగ నామె భక్తసులభుం డాదేవుడు న్మేలు మే 

లని నిమ్మవ్యను సూనుతో నిలిపె నాత్మావాసకైలాసనా 
థనివాసమ్ములమధ్య సర్వదివిషద్వర్గమ్ము కీర్తింపగా 

జనులెల్ల న్వెజగంద సమ్మదరసస్ఫారీభవన్మానసుల్‌. 135 


నిమ్మయ్య దేవళము 


శ్రీనిర్మమేశదేవ 

స్థానావరణస్థితాయతనములలో సం 

ధ్యానార్హ వైభవమ్మై 

దీనుమిగిలి నిర్మమయ్యదేవళ మొప్పున్‌. 136 





శతజయంతి (ప్రచురణ 


252 జన భూమి 


కం. నవగంగబావికి న్ని 
మ్మవగుడికి నుదీచ్యభూమి నదియించహట మో 
మవతీ సతీ సమేతుడు 
భువనావను డందు నిర్మముడు వెలుగొందున్‌. 137 


తే.గీ. భాసుర విమానకలిత గర్భగృహమందు 
పచ్చులేచిన పెడతల మచ్చతోడ 
పానవట్టమ్ము మై భాసమానుశై చె 
అంగు నా స్యయంభూమహాలింగమూంర్తి. 138 


మధ్యాక్కర. 
ఆగర్భగుడిముందు పరమరమణీయ మంతరాళమున 
శ్రీ గణాధిపుడుండు దక్షిణస్థలి చింతితార్థదుడు 
రాగాంధజననముద్ధర్తి) యందుత్తురస్థలి స్వీయ 
మౌగేహమున నుండు పార్వతీమూర్తియె వరాశక్తి. 139 


తే.గీ. అభిలలోశకైకజనయి|క్రి యగుట నంత 
కుని యకాలవిజృంభణ మ్మైనయకుండ 
కంటి బెదరున వారించుకరణి దక్షి 
ఇాళుముఖమై విరాజిల్లు నంబ గుడిని. 140 


కం. ఆచారుపదము గుడి వా 
మాచార పరాయబణులకు నగ్గమై దు 
షాచారపదము కాన్‌ నమ 
యాచార పరాయణుండు యజ్జేశ్వరుడున్‌. 141 


న 
నాయని సుబ్బారావు 


శివఖండయము 253 





మ. బగళా తామనయంత యంత్రితముగా భక్తాలికి న్మిక్కిలిం 
బెగడౌ పార్వతి శుద్ధసాత్వికమహోవిస్ఫూర్తి దీపింప న 
బృగళాయండ్రము తీసి పుష్కరిణిలో వైపించి శ్రీ చక్రమున్‌ 
తగ నచ్చోట ప్రతిష్టచేస జనతానందానుసంధాయియె. 142 


మధ్యాక్కర. 
శ్రీ పార్వతీదేవి దివ్యచరణ రాజీవ సన్నిధిని 
దీపించు ఘన శిలాఫలకమునయందు దృశ్యమానము మ 
హా పావనమ్ము శ్రీచక్రయంత్ర విన్యాసమ్ము దిగువ 
చూపట్టు నమ్మ హాతాం|త్రికుని యశస్స్ఫురితాహ్వయమ్ము. 143 


మ. హరగర్భాలయభూషణాయి తపద మ్మయ్యంతరాళమ్ముు ముం 
దజ నొప్పున్‌ ఘనమండపమొకడు నందమ్మప్పగా నందికే 
శ్యరు డందున్‌ కొలువుండు నిర్మము కటాక్షశ్రీలకున్‌ పాత్రుడై 
యిరు పార్గ్యమ్ముల చిన్ననందు లొకరెండెల్లప్పుడున్‌ కొల్వగన్‌. 144 


చం. అనయము నావుపాలతమి యయ్యుకు నొయ్యనతీజె నాకు నీ 
గ నలవికానియట్టి సెనగల్‌ తినుకోరిక యెట్లు తీునో 
యను శివదేవవాహమున కచ్చపుభిక్తినిధాన మొక్కయం 
గన తినిపించెనంట సెనగల్‌ జనులెల్లరు నబ్బురంపడన్‌. 145 


తే.గీ. అట్లు సెనగలు తిను వృషభాధిపునకు 
నమరె సెనగల బసవన్న యన్న పేరు 
నిత్యచణ కాప్తిగాగ వానికిని నంది 
పాలెమది దేవమాన్యమై వరిఢవిల్లె. 146 





శతజయంతి [వభురణ 


254 జన హాయి 


కం. వరమాద్భుత మీగతి క 
నృజశు నతివ యాముదాలవలి బసవమ శం 
కరభక్తిరతులకుం దు 
ష్కరమనిలే దదియు కట్టుకత యితరులకున్‌. 147 


తే.గీ. తెలుగురాయండు పొదిలెధా(తిపతి యామె 
కర్ణి సుంకరచెన్నా(గహార మొసగ 
చెలగె నాయమ సుంకరచెన్న బసవ 
మ యను నామమ్మునన్‌ జనమాన్యయగుచు. 148 


కం. శివపురమని దానికి నభ 
నవ నామమ్ముంచి యామె నట్టువడని ధ 
ర్మ విధి(దనిప బహుకాలము 
శివభక్తుల దెసల కీర్తి చిందులు ట్రొక్కన్‌. 149 


శా. ఆసర్వేశ్వరవాహ మట్టు చణకవ్యాసంగమైయుండ ఢి 
ల్లీ సుల్తానునిసేన మార్గగత పల్లీపట్టణ ధ్వంస వి 
న్యాసాఘోరత పేర్చి రంగముపయిన్‌ దండెత్తిపోనుండి ధా 
(త్రీసంధుల్‌ ప్రిదులంగ వే పొదిలెచేరెన్‌ దుష్ప్రధర్షక్రియన్‌. 150 


మత్తకోకిల. 
అందు కొందటు బంట్లు నిర్మము నాలయమ్మన దిడ్డి వెం 
టందురాత్ములు దూతి వ(జ్రకుఠారహస్తులు దారిలో 
నంద మొల్కుచునున్న నందుల యంగముల్‌ పడజెక్కుచు 
న్నందికేశుని జేరి వేగమునన్‌ కుఠలారము లెత్తగన్‌. 151 





నాయని నుబ్బారావు 


శివఖండము 255 


మ. నలువారన్‌ సెనగల్‌ నెమర్చు చొకట న్మాంగన్నుగానున్న గో 
వులనాథుం డతివిహ్వ్యలుండగుచు శంభో నిర్మమా యంచు అం 
కెలువేయన్‌ జగతీ సమభ్యుదయ సక్తిన్‌ యోగనిద్రా సమా 
కలనాంతర్ముఖుడావిరూపదృశు డుగ్రంపశ్యు డైనంతనే. 152 


తే..గీ. కమరి హస్తమ్ము లన్నరాధములు చేతి 
గొడ్డుళులు జాజి నెత్రు(కక్కుకొని చచ్చి 
రడలి ఢిల్లీంద్రు మెనికు లాక్షణమ్మ 
బుద్ధిమంతులు కాలికి బుద్ధ్దిసెప్ప. 153 


కం. ఆ సెనగల బసవన్నని 
వాసము మంటపము నంటి ప్రాచీదిశ ను 
ద్భాసిల్లు నవగ్రహతీ 
ర్థాసమచక్ర మొకకంబ మట నందపడున్‌. 154 


శా. కాలాత్ముండగు నిర్మమేశ్వరు దయా కర్పూర శీతేక్షణ 
శ్రీలాలిత్యము లేక కాలకృతుడేరీతిం గ్రహాధీశ్వరుం 
డాలంబమ్మగు కాలచక్రగతి కుద్యద్న క్తి వాడందుకే 
[కాలున్‌ సానుచరగ్రహుండట మహాకాలాం([ఘిసేవారతిన్‌. 155 


మ. సవురౌ నాగ్రహతీర్థ చక్రమునకున్‌ స్వారాడ్డిశా దేశమం 
దు విరాజిల్లుచునుండు దారుమయ ముత్తుంగధ్వజస్తంభ ము 
తృవకాలోదయకేతువై నెలయ నాస్తంభా[గ్రమం దెత్తుకే 
తువు కీలించును మింట నిర్మముని సంతుష్టాంగకేతుచ్చటల్‌. 156 


షష లన 


శతజయంతి (ప్రచురణ 


256 | జన 3 ఖరామి 


కం. అమరార్చితచరణుడు ని 
ర్మమ గర్భాలయ విమానరాజపు టౌన్న 
త్యమునకు కన నెత్తున సరి 
సమానమై నిక్కు నాధ్వజస్తంభమ్మున్‌. 157 


మధ్యాక్కర. 
కలలోన నిర్మముం డొక్కమలకకు కనించివంపు 
బలితంపు టెక్కెంపుమూను నాకంచు పలుకంగ వాడు 
వలనుగా మారెళ్ళసీమచేయు హవల్దారు డర్ణి 
వలము చేవయు కల నందనవనమ్ము బారుమానంపె. 158 


మ. స్యమటం చన్యమటంచు సర్వసమతాసంధాత కేముండు న 
న్యమతస్థున్‌ కరుణించె వాని కలలోనన్‌ తోచి కాకున్న ని 
ర్మముడై నిల్చిన యాశ్వరేశ్వరున కమ్మాడ్కిన్‌ ధ్వజస్తంభ కా 
ర్యము కార్యమ్ముగపోయి యొక్కమలకన్‌ యాచింపగావచ్చునే. 159 


తే.గీ. షడ్డుజైశ్యర్యపూర్ణు డాస్వామి దైవ 
దర్శనార్థమ్ము వచ్చు భక్తతతి ముందు 
వాని దర్శనమొనరించికాని చూడ 
బోవ దటనుండు తక్కిన దైవతముల. 160 


తే.గీ. ఏమి నిర్మముడా పార్వతీశ్వరుండు 
వంతులమర మూలంరాజి వంశ్యు లర్బ 
కులయి మూడిండ్లవారు సేవలొనరింప 
నంగరంగ వైభోగసమాస్పదుండు. 161 





నాయని నుబ్బారావు 


శివఖండము 257 





మ. ఆవలోకోత్సవదాయి నిర్మముని ప్రత్యగప్రభాదీపితో 
తృవకాలైధిత శోభనము వివిధాంచద్యాహనారూథవై 
భవు డూరేగెడి వేళలం దనుగతాపర్ణాయుతుం డూరి మె 
దువలెత్తున్‌ కపురంపుటారతుల కాంతుల్‌ [కమ్మి యడ్గడ్గునన్‌. 162 


తే.గీ నిత్యనూతన వాహనాంచితుడు నిత్య 
నూతనాలం[కియాపరిస్పీతు డతడు 
మాసహితు డేమి హౌసులమళభిగ మాఘ 
మాసమందు (బ్రహ్మోత్సవ వాసరముల. 163 


రథోద్ధతము. 
ఊరిరథ్యను సముద్ధతి న్నడం 
గూరు నా పొదిలకొండ యీశు తే 
రారథక్సవ మహావిజృంభణ 
మ్మూరి కెంత కళయో నమన్సమన్‌. 164 


చం. అగునటె నిర్మమేశ్వరున కానవగంగపవి(త్రవారి పం 
డుగనెలపెట్టినంతట కడుంగడు శీతముకించిదుష్టతా 
ప్పిగుణ సుఖావహమ్మయిన వెంకటరాముని బావినీర స్నా 
నగణుతి బిందెతీర్థ్మముగ నందన మానెలనాళ్ళు స్వామికిన్‌. 165 


ప్రగ్విణి.ఆధనుర్మాస నిత్యాభిషేక [క్రియా 
సాధితార్జోతృవోత్సాహసంపన్నని 
ర్చాధబోధక్షమ(ప్రత్యుషస్తూర్యసు 
శ్రీ ధరామంగళత్సిక్తమై శోభిలున్‌. 
166 





శతజయంతి (ప్రచురణ 


258 జన హొయ్‌ 


తే.గీ. విజయదశమీ శమీపూజ వేడ్క పాటు 
వేటసంబరమున్‌ తీర్చ వెడలి దారి 
వచ్చి కలసిన వేణుగోపాలుతోడ 
నిర్భరోత్సాహకమనుండు నిర్మముండు. 167 


తరువోజ. అరిగి వే పొదిలిమ్మ యాలయస్థలికి 

నతిభక్తి జనులిచ్చు నర్చనల్గొనుచు 

సరసమ్ములాడుచు స్యాలునితోడ 
సరసాక్షి పొదిలెమ్మ స్వాగతమ్మునకు 

పరవశమ్మునవడు స్వాంతమూగాడ 
పడు బావమజదితో పార్వేటవెంట 

హరిహరా ద్వైత భావావిష్టహృదయు 
లాయూరివార లింపార వీక్షింప. 168 


చం. అతుల విభూతివర్థిత దురంత దురత్యయ భోగయోగతా 
వితతవిశిష్ట విశ్రుతవివిక్తనవీనమహానుభావ సం 
స్కృతుడటె నిర్మముండతని కేమికొజంత తదం(ఘిపద్మసం 
ధితహృదయుండొకండిడిన నిమ్మవరమ్మది దేవమాన్యమై. 169 


కం. ఏవంవిధ ఘనవిభవ శు 
భావాప్తి ప్రశస్తచరితుడగు నిర్మము ది 
వ్యావిర్భావోద్భుతగా 
థావైశిష్ట్యమ్ము హృదయతం[తులు మీటున్‌. 170 


లే 


నాయని సుబ్బారావు 





శివఖుండము 259 
శ్రీ నిర్మ మేశ్వ్యరా విర్భావము 


పొదిలె సర్వ శోభకు మూల పురుషుడైన 

నిర్మమేశు డిప్పుడు హవణిల్లు నెలవు 

ప్రకృతి సౌొందర్యసదన ప్రభాసమాన 

తోరణమొక్క యూవులదొడ్డి మునుపు. 171 


ఉ. _శ్రీవరియించివచ్చిన విశిష్టచరిత్రలు పొల్పుమీజు బ 
ట్టావులు కజ్టియావు లమృతాచ్చమనోజ్ఞలు బొల్లియావు లి 
చ్యావహదగ్నినేత్రునిదయన్‌ పరమోత్తమతం భజించు పు 
ల్లావులు చిన్ని గంగమయిలావులు కత్తరియావు లచ్చటన్‌. 172 


రొ 


మాహేయులెల్ల సమాంసమీనలెకాని 
యరయ నందొక్కవంధ్యయును లేదు 
బహుళ లెల్ల గణింప వరశృంగిణులెకాని 
కన నొక్కవ(క్రశృంగయునులేదు 
కీనోధ్నులెల్ల నొప్పెడు సువ్రతలెకాని 
కరటయన్నట్టి దొక్కటియులేదు 
గోవులెల్లను చెప్పుకొను నుకరలెకాని 
సుకతయొక్కటియు మచ్చునకులేదు 


ఉ(సలెల్ల ధేనువులె యందొకటియు నప 

తోకయౌ దురదృష్ట మందునకు లేదు 

భావి మాహేశలీలా నిబంధమైన 

గోకులములోని సౌరభేయీకులమున. 173 


ద 
శతజయంతి (వచురణు 


260 జన భాబి 


hal 


ఒకవంక నుపసర్య యొటిపు వాల్దూపు లి 
టృరసమాకర్షణసాధనమ్ము 

లొకప్రక్క సంధిని యుదుట చూపులు గోప 
తిప్రణయాబ్ది కిందుప్రసవము 

లొకచక్కి ప్రష్టాహి చకితేక్షికలు తొలి 
కానుపు మధురబాధానలయము 

లొకచెంప నవనూతిక కటాక్షములు క్రుధి 

తాత్మీయ దోగృ సమాదరములు 


తల్లి మేనునాక తళుకులీనెడు తర్ణ 

కమ్ముచూపు లచ్చకాంతిదమ్ము 

లొలయు నూర కాలోకములమీది సత్యలో 

కమ్ము సురభి శేఖరమ్ములగుచు. 174 


శా ఏకల్పమ్మున పుణ్యమేచి పొదిలెన్‌ హేరాళ సంప్రీతిమై 
శ్రీకంఠుడు వరించెనో యచట గోక్షీరమ్ము పై మక్కువల్‌ 
సాకై పుట్టనువెంచు గోపతికి సుస్థానమ్ము గల్చింప గో 
లోకమ్మే యిటు తర్లివచ్చెనన చెల్వుల్లుల్కు నగ్గోష్టమున్‌. 175 


ఆ.వె. _గోవిసర్గమందు గోచారణమునకై 
గోవ్రజమ్మునుండి గోగణమ్ము 
గోత్రు లెలమి వెలుచుకొనిపోవు దృశ్య మ్మ 
భూతపూర్వ సంప్రమోదపదము. 176 





నాయని నుబ్బారాభు 


శివఖండము 261 





చం. 


కం. 


ha 


పొదిలె వనాంతరస్థలుల పుప్పొడితావులమత్తుపెక్కువన్‌ 
పదములులేవ కెత్తువడి ప్రాణముచచ్చిన గంధవాహు డొ 
ప్పిదముగ పోకుమేయుటకు వేకువరాకడలేచి గోష్టమున్‌ 
వదలెడు నాలవృష్టముల వాసన. బ్రాణమువచ్చి లేచెడున్‌. 177 


పొదిలె గవాగ్ర రోహిణుల పుచ్చరమాభ్యుదయమ్ము గాంచకే 
పొదలవు లోకలోచన విభూతులు నాయనియంచు సంభమా 
స్పదమతి నిద్రకన్నుల దివాకరు డన్థలితావధానియె 

పదముల రక్తిమల్‌ గగనభాగము ముంచుకొనంగ వచ్చెడున్‌. 178 


తెలవాజువేళ సంకుల 

కలాపముగ నూరగొండకై వెడలు గవా 

వలిందగులు పేడతట్టల 

విలాసినీగణము నిత్యవిధిమై యదియున్‌. 179 


పుల్లావుకడి నాది ముందు నేకంటినం 
చొకప్రక్క కాలితో నొత్తగించి 
కజ్టావుకడి నాది కంటిముందని తద 
గముహత్త్తుకో నొక్కరాయి విసరి 
బొల్లావుకడి నాది ముందు నాకన్నుల 
వడెనంచు నందొక్కపుడకగ్రుచ్చి 
బట్టావుకడినాది పడెముందు నాకంట 
నని హస్తతలముల నచ్చుగ్రుద్ది 


శతజయంతి ప్రచురణ 


262 ఆన 3ఖరామి 


కొసరి యాసేడక క్లెట్టికొదుకులేక 

తట్టలన్నింపుకొని వారు తనియుచుందు 

భావి సామ్రాజ్య నిర్మాణపరుల కొక్క 

చక్కని యుపాయ మిట్లుపొసంగజేసి. 180 


మ. మెడమువ్యల్యడినాజువోయు మృదుగంభీరస్వనమ్ము ల్మడుల్‌ 
కడలందెత్తగ నూరగొండకును వేగమ్మేగి యద్దాని గో 
ర్పడపున్‌ పచ్చని పచ్చికన్మెసవుచున్‌ పల్చోట్ల తారాడి య 
ప్పడెల న్నీరముత్రావి గోగణము తృప్తస్ఫీత జంఘాలమై. 181 


4. గోవులు పోయెడిన్‌ తిరిగి గోషసుఖమ్మున నుల్లసిల్ల నా 
గోవుల యుజ్ఞ్యలత్యమునకున్‌ పనియేమికనంచు పశ్చిమ 
(గావహృదంతరాళమున (గ్రక్కున గోపతిదూటువేళ నిం 
పా వహిలంగ నింటిమొగమౌ ఖురపాతరయమ్ము నూపుచున్‌. 182 


కం. గోధూళీపితభూతిస 
మాధారణతనువు పొదిలె యమృతవిభూతి 
శ్రీధవళాభవభావస 
మాధిక్యము నెజపు నన్యహము గోధూలిన్‌. 183 


మధ్యాక్కర. 
నలువారు నగ్గోధనమున కలదొక్కనైచికి యదియు 
చెలువారు కుచ్చుతోకయును గంగడోల్‌ చిక్కనిపొదుగు 
పొలుపారు గుజ్జుకొమ్ములును కరుణార్ద్ర ముగ్గనేత్రములు 
నలరారు కపిలవర్ణమ్మునై యెందు నలరించు జనుల. 184 





నాయని సుబ్బారాథ్ర 


శివఖండేయు 263 





ఆ.వె. ఆలమంద కొడయథైన గోవిందున 
కున్న గోవులౌ'ల్ల నొక్కయెత్తు 
అపరనందినీ సమాఖ్య యగ్గోధేను 
నొక్కటియును చూడ నొక్కయొత్తు. 185 


(2 
oh 


పేక్షణరమ్య మాసురభిపెట్టిన ముద్దులకోడెదూడ ఫా 
లేక్షణు నందిపోలికల నింపులు కుల్కుట చిత్తగించి స 


ల్లక్షణ లక్షితము్ములగు లాంఛనముల్‌ నుడులంచు కాంచి గౌ 
లక్షణికుం తనంతధనలాభ మెసంగిన భంగి పొంగుచున్‌. 186 


ఈ. తాతలనాటనుండి కులధర్మము గోపరిపాలనక్రియో 
సేతము తీర్చిదిద్దుచును పెంచిన యావులమంద యిప్పుడి 
ట్లీ తెలివొందె మంచి సుడులెక్తినగిత్తలభించి చిక్కణో 
ద్భ్ఫూతము నేతరించితిని పుట్టుక నేటికిపండె పూర్తిగన్‌. 187 


కం. అలరుచు నిట్లాతడు తన 
కులసతిగని నవ్వు కన్ను గొనలై పాల్‌ పు 
టలపాల్సేయువ్రతమ్ముల 
తులసీ మనయావు కోడెదూడన్‌ పెట్టెన్‌. 188 


తే.గీ. నా బులియు దూడ దొడ్డ యెద్దె బలియగ 
తల్లిపా లన్ని దానికే చెల్లవలయు 
నిది మదీయనిర్ణయ మెచ్చరింతు నిన్ను 
చెలియ దూడపా ల్పుట్టపా లేయకుండ. 189 





శతజయంతి (ప్రచురణ 


264 జన హాయి 


కం. నా విని మంచిది లేవ 
య్యా వందావులకు నొడయడా యా పాలే 
కావలె నని పంతము గొనె 
నా వల్మీకమున నుండు నాగేశ్వరుడున్‌. 190 


తే.గీ. పంతమేకొనినాడొ యా రంతు దీర్చ 
తరమె తాతకైనను తాతతాతరైన 
నావు మనదంచు దూడ నాదంచు పాలు 
దూడవంచు చేసినకట్టు దొద్దవోదొ. 191 


కం. మనయావు లభించి నపుడె 
మన యావులదొడ్డి. జితమహనీయముగా 
కనవచ్చెన్‌ పుట్టయొకటి 
వినవచ్చెన్‌ పుట్టనుండి వింగడపు బుసల్‌. 192 


చం. కలిపిన యెజ్జమట్టి నొడికమ్ముగ కీటులువెట్టి యేర్ప్చడ 
న్నిలిపిన ముక్కుగ్రోళులును నేత్రములున్‌ మురిపెంపునోరునై 
పొలుపగు లింగమూర్తివలె పుట్ట హరింప మనమ్ము నర్చనల్‌ 
సలుపగ పూనితిన్‌ పతింబచండు భరంపడి యియ్యకొల్పుచున్‌. 193 


కం. మనయావీనంగా న 
కునపా లాపుట్టలోని విషధరునకు స 
ద్వినియోగము సేయుదు నం 
చు నపేక్షపడంగ నిట్లు చుక్కెదురగునే. 194 


దై 
నాయని సుబ్బారాశు 


శివఖండము 265 





కం. 


మన సాధుగోవుపాల్‌ తా 
కనులే నీశ్రేపె త్రాగుగాకన్నియు నం 
చును తులసి పలుకగా సం 


జనీతానందమున వాని స్వాంతము పొంగెన్‌. 195 


ఉత్సాహ. 


వచ్చెనంత మాఘమాస బహుళపక్షమీ శివా 

భ్యుచ్చయమ్ము తుమ్మిపూవు లొత్తుకొన్న నేల తా 

నచ్చతెల్పులీన జమ్మియాకుతొడుగ బిల్వముల్‌ 

విచ్చుజూప మంద నొక్క వింతపుట్టె తేరసిన్‌. 196 


మధ్యాక్కర. 


కం. 


నానాడు గోప్రవేశమున మందనెంతయు (పీతి జొచ్చి 
తానై కొడుకు నాముకొంచు చన్నిచ్చి తనిపెడు ధేను 
వానా డదేమి కారణమొ కొడుకు తానై చన్నుకుడువ 
రా నడ్డకాలయి పొదుగుచెంతకు రానీద వాని. 197 


ఆ పసి యీ విపరీత 

వ్యాపారమ్మేమి యంతుపట్టనిప్రేల్‌ నా 

నా పాట్లు వడియు నది పాల్‌ 

జేపద (శ్రేవుకొణ కేమిచెప్పడి దింకన్‌. 108 


శతజయంతి (ప్రచురణ 


266 జున 3 భూమి 


తే.గీ. దృష్టి తగిలెను గదరయ్య దీనికంచు 
దిగదుడుపు లెన్నియన్నియుతీసియును ఫ 
లమ్ముగన రిసుమంత వల్లవులు సృహకు 
రాద గోరక్షులయ్యు గోరక్షుమాయ. 199 


తలుగూడదీయుటేతడవొక్కగంతున 
సంభారవమ్మార నమ్మం౮జేరి 
పొదుగు[గ్రుమ్ముచు చన్ను మునిపంటనదుముచు 
తమిమీజ చిబుకు వత్సమ్ము జూచి 
పార్దాావు కొడుకు సంస్పర్శనుఖమ్మున 
కను లరమూతలై మనము పొంగ 
మారత్రిప్పి కుమారు ముద్దుమే నందిన 
యంతపట్టును నాకు నావుజూచి 


జొ 


దినదినమ్మును హర్ణసందీప్తహృదయ 

మందిరుం శగుచున్న గోవిందునకును 

నాటి గోమాత వింతచందమ్ము శూల 

మంతరంగమ్ము మెజమిన యట్లు గాగ. 200 


కం. చక్కని శుభలక్షణముల 
చక్కని కుండపొదుగావు చిక్కెనటం చే 
న్లెక్కినటు లలర నేవే 
ల్పక్కెనొ వానితలపగుల నిది యిటులయ్యెన్‌. 201 


నాయని సుబ్బారావు 


శివఖిండము 267 





తే.గీ. అనుచు నెదనిండి యువికెడు నాగ్రహమ్ము 

నుజుముటిమి మంగలమ్ము ఫై నొజిగినట్లు 

గొంతుకూర్చుండియట తలల్‌ గోకుకొంచు 

నేలచూపులౌ (వవేలమై నిగుడజేసి. 202 
తే.గీ. ఓరి కజినాగ యెజజోగ యోరి చుఅకు 

రాగ మీ బండపడ నేమిరా పలుకరు 

మానికమువంటియా విట్టులైన మీకు 


నద్దిరా చీమకుట్టినట్లెన లేదె. 203 


ఉం  మొండితనమ్ము శృంగములు ముట్టగ దూడను త్రాగనీయ క 
క్కుండపాదుంగు నిండ సమకూడిన యిద్దుముపాలు పూర్తిగా 
కొండొకచెట్టుకో వలచుగుట్టకొ పుట్టకొధారవోయ నీ 
చండి తలంపు కావలయు జాగరులై కనిపెట్టియుండుడిీ. 204 


తే.గీ. _నేనెబుంగుదు మీర్వట్టినిదురపోతు 
లెట్టియేమటుపాటు కన్పట్టెనేని 
నన్నెజుంగుదురే కద నాదు దండ 
మటుకయే కద మీ పుచ్చెలెగిరిపోవు. 205 


తే.గీ. అని శాసించు గవాధ్య 
కుని కని పితపితలువోవు గుండెలతో మా 
పనిలో నేయొకలోపము 
కనరాదు దొరా యిదేమి కైలాటమ్మో. 206 





శతజయంతి (వచురణ 


268 జన 3భఖరామి 


ఆ.వె. ఉఊరగొండదారి నూరగొండ పొలాన 
నూరిదారి దొడ్డినుండువేళ 
నబ్బురముగ దీని నరయుచుండుదుము మా 
పతికికూర్చు దొడ్డపశు వటంచు. 207 


ఆ.వె. కంటవత్తిపెట్టి కనిపెట్టుకొనియుండు 
వారమయ్య తెల్లవాజఖు లంత 
దీనిమాయలెల్ల తెలియవో దేవరా 
యనుచు విన్నవించుకొనిరి వారు. 208 


వసంతతిలక. 
ఆరాటపెట్టు తమ మంతట గోవతీచ్చా 
శ్రీరంగ భూమికలు చిందర వందరల్లా 
కోరాడనొక్కకనుకూరుకులేని యాతం 
డా రేయి జాము యుగమట్టులు వెళ్లపుచ్చెన్‌. 209 


కం. తెలతెలవాజెడు వేళన్‌ 
పల పిల నేతెంచి గోపభృత్యులు మోముల్‌ 
వెలతెలవోవన్‌ పలుకులు 
చిలుపలు చిలుపలుగ నిట్లు చెప్పెరతనికిన్‌. 210 


ఆ.వె. జనపనారపలుపు జంటించి యిట్టట్టు 
గెంటకుండ మెడను కీలుకొల్సి 
కట్టినారమావు గట్టు కంబమ్మున 
నొరుల కరిది దానినూడదీయ. 211 





నాయని సుబ్బారాభు 


శివఖండయు 269 





ఆ.వె. పాలదొంగ యెవడు వచ్చునో వానికి 
బడితపూజసేయ పట్టుపట్టి 
దండధరుల మరయుచుండితి మయ్య మా 
కన్ను పొట్ట లింత కలియకుండ. 212 


కం. మసకమసక సంజచీకటి 
కసిపూనినయట్లు బండికందెనయేజై 
బుసబుసనపొంగి దెసలు నా 
కసమున్నేలయును ముంచి కక్కన మయ్యెన్‌. 213 


ఆ.వె. గొంతురంగు దేహమంతయు నలమ ని 
న్నునమొలాముగన్న బూచులదొర 
యగుచు రెండుకన్నులడుచుకొన్నను కాన 
బడనిమాయి వచ్చె నడికిరేయి. 214 


కం. మెడపలుపు దానియంతట 
విడెనో యెవరేని పట్టివిప్పిరొ యావున్‌ 
మెడమువ్యలరవ మొక్కట 
నడర నెటో పోవుచున్నయ ట్లనిపించెన్‌. 215 


కం. అంతే మేమెతిగిన దా 
వంతున నే నత్తి నెత్తిఖనెక్కినదో 
వింత మయికమునబడి తెలి 
వింతయులేక పడియుంటి మెల్లవిధములన్‌. 216 


శతజయంతి (ప్రచురణ 


270 జన ౭హావిం 


ఆ.వె. మైకమెపుడు దిగని మతిచూడ నెప్పటి 
మాడ్కెనావు కట్టుముట్టునందు 
తోచె గాలిచనిన తోలుతిత్తిని పోలి 
యుండేె వట్టి దాని నిండువొదుగు. 217 


ఆ.వె. అంత చుబుకురాగడనె మైదుముంచులో 
నలె శక్తిచిక్కబట్టి క్షణము 
అప్పలెత్తిపట్టి తప్పకచూచితి 
నావు పుట్టవంక కరుగుచుండ. 218 


మ. అన గోవిందుడు మేలుమేల్‌ చుజుకురాగా మెచ్చుకొన్నానురా 
నిను నీదండుగమారి మేతరులకంజె న్వాసియన్సించి నే 
ననుమానించినయట్లె యయ్యెనటరా యాజెష్టుద్దమ్మ యే 
గెనురా పుట్టకు పుట్టలోని విషభోగిన్‌ పాలనోలార్చగన్‌. 219 


కం. అని మోముజేవురింపగ 
కనుబొమ్మలు ముడివడంగ కనదగ్నిశిఖా 
జనితారుణాంశునిభములు 
కనుకెంపులు విరియ నాత్మకాంతన్‌ కనుచున్‌. 220 


శా, ఆవల్మీకముపుట్టినప్టె తులసీ సాంతము గా (గొచ్చిపో 
ద్రోవన్‌ పూనుకొనంగ నెప్పుడిది నీతో చావునా కట్టె కా 
ళ్లావేళ్ళన్‌ పడి బెట్టువేడుకొను నిన్‌ లక్షించి నేనూరుకో 
నీ విడ్డూరము దాపరించె నిపుడి బ్లేమందువే దీనికిన్‌. 221 





నాయని సుబ్బారావు 


శావఖిండము 271 


శా. ఎమం దెవ్వడొ పుట్టలోని బుసగా జడేపంతమోపట్టె నం 
దామై రేగినఅంతు తీఖుప నశక్యమ్మందువెవ్యారికిం 
గామై నీవటు పాలుపోసి పెనుపంగానైన యాపుట్టలో 
పా మోమాయలమారి పాడిమొదవున్‌ పట్టెంగదే చేశ్చడన్‌. 222 


శా. ప్రాబల్యార్థము ప్రాకులాడుటది మీ ప్రత్యేకనైపుణ్యమై 
యాబద్ధ ప్రతిబద్ధులౌ మగల సయ్యాటించి లోగొందురున్‌ 
నీ బెల్లింపుల చిక్కుకొంటినికదే నేనెంత బేలైతినే 
స్త్రేబుద్ధి॥|ప్రళయంకరీ యను విపశ్చిద్చోధ పాటింపమిన్‌. 223 


కం. అని విఖుచుకపడు నిజ నా 
థుని కని సంతానహృదయ తులసియు నే జే 
సిన పాపమేమి కత్తులు 
చెనకునుడుల నన్నునిట్లు చెండుకొని తినన్‌. 224 


శా. _ పుట్టల్చుట్టవా భూమి గ్రొచ్చి యెవరేన్‌ పోద్రోతురో వాని చే 


పట్టున్‌ కుంచములంచు నాగములకున్‌ పాభఖ్యోయరో భక్తి పె 


న్నిట్ట ల్పుట్టలగూర్చి నద్వ్రతముల న్నిష్టించు నిల్లాండ్రు నే 
డిట్టు ల్నాయొక నొస్టనే పొడిచెనే మీ ప్రొద్దు క్రొంగ్రొత్తగన్‌. 225 


తే.గీ... పోయవలదంటి వాపాలు పుట్టలోని 
నాగకులభూషణునకు నన్నాగకులవి 
భూషణుడు చానియందలి పొందుకొలది 
నేమి తలపెట్టినాడొ నాకేమితెలియు. 226 


శతజయంతి ప్రచురణ 


272 జన భూమి 


కం. శివలింగ సముద్భవ భ 

వ్య విలాస నిధానమీ మహాశివరాత్రి 

(వ్రవిమల పుణ్య నిశీధ 

మ్మువెలుంగగ నెట్టివింత పుట్టునొ పుట్టన్‌. 227 
కం. అని యూరకున్న తులసిన్‌ 

కనుగంపల విసపునవ్వు గగ్గులలో నె 

జని నిపురవలుపడి భ 

గున మండినయట్లు చూచి గోవిందుండున్‌. 228 


శా. నాగిడ్రెరిత మూఢభక్తి కలితాంధా వాడు నాగేంద్రుడో 
నాగేంద్రాభరణుండొ యెవ్యశయిన న్నాకేమి నా యావు పాల్‌ 
త్రాగంద్రాపుడు వానికేమిపని మద్చాహానటద్దండ సం 
యోగ ప్రోద్ధతి వానిపుచ్చె యెటులౌనో యీనిసిన్‌ చూచుకో. 229 


తే.గీ. ఈ పొదిలె పోతుగడ్డమై నెవడువాడు 
సముడు మనకు బాణాకజ్దసామునందు 
ననుచు హుంకారముఖరితాస్యముగ జబ్బ 
చఅచి తొడగొట్టి కోరమీసాలు మెలిచె. 230 


చం. మొలిచిన కోరమీసములమీద కుదుర్కొను నిమ్మపండన 
న్నిలిచెను క్రుంకుమెట్టజగనీలితలన్‌ వరవర్దినీద్యుతిన్‌ 
వెలిచిన గోసహప్రములు వెన్క్మకుమళ్ళగజేయుపోటునన్‌. 
పొలిచిన యావిలో ముదుర ముగ్గిన గోపతి పుల్లగిల్లుచున్‌. 23] 





నాయని నుబ్బారాఖు 


శివమిండము 2/73 





శా. ఏమందేహుడొ స్తబ్బదేహుడగులో నెట్లో యసందేహుడై 
ధామస్థానునిమేను దేనిగొని సంతాడించెనో సాంధ్య రా 
గామత్రమ్ముగ పశ్చిమాంబరము రక్తా కాంగమాంజిష్టను 
శ్రీమంతుండగు నర్యముం డపరవార్థిన్‌ చొచ్చె నిర్లిప్తుడై. 232 


ఆ.వె. పడ్డ దూడ నోటిపాలనురుగు మౌళి 
నంట నా[గ్రహించి యగ్గికన్ను 
తెఐవ హరుడు కమరి కటిమేనుశళై దిశల్‌ 
పజచు గోత్రలట్లు పఅచెనిరులు. 233 


ఆ.వె. నలువ ప్రార్థనమ్మునకు సుప్రసన్నుడై 
వాని నుత్తమములుగా ననుగ్ర 
హంచు శివుని ముదితహితహాసకాంతివిం 
దువు లనంగమింటతోచెనుడులు. 234 


మ. మకరాంకున్‌ పడగాల్బ ఫాలనయనామర్హాగ్ని శేషమ్ము వా 
ర్జి కృపీటమ్మును పొంద పుట్టుసురవైరిన్‌ పార్వతీ వక్ర కా 
ముకునిన్‌ పీచమడంచు నింగిసిగమై ్రోదిన్సురల్‌ చల్లు మౌ 
క్రికశేషాతతిలీలనిండి వెలుగొందె న్నింగి నక్షత్రముల్‌. 235 


ఊఉ. వానికిదీటుగా పుడమిమైగల సర్వశివాలయము్ములం 
దానటరాజభక్తుల మహాశివరాత్రిమహానిశాసము 
జ్ఞాన మహేశలింగ సముదారదిదృక్షుల పిండిదీపముల్‌ 
మానిత కాంతికాంతములు మంగళ రంగములల్లై నెల్లెడన్‌. 236 


శతజయంతి (ప్రచురణ 


274 జన [భూము 


శా. లింగాకారముతోప కన్పడిన వల్మీకమ్మునం దాప్తసం 
సంగశ్రీ పరిపూర్ణయౌ తులసి పూజాపారవశ్యాసమా 
సంగోత్కర్షిణి నాడు తృప్యదుపవాసస్ఫేతజా(గ్రన్మతిన్‌ 


లింగప్రోదృవవేళ వార్చుచును నిల్చె న్నిర్మమత్వస్థితిన్‌. 237 


ఉ. అందపుకోణెదూడగతి కారటగూరు మనమ్మువాడు గో 
విందుడు నాడు తిండితినువేళ యెజుంగడ వత్సపీడనా 
నందినియంతు తేలుచుకొనన్‌ కనుచీకటి పడ్డ వెంటనే 
మందకునేగె దండధరమత్తవిలాసవిలోలనేత్రుడై. 238 


ఆ.వె. ఊరగొండకేగి సారఘాసము మేసి 
నిండు పొదుగుతోడ నిచికి దొడ్డి 
చేరి తిరిగి పొదుగు చేరవచ్చిన దూడ 
నడ్డగింప నిన్నటట్ల తిరిగి. 239 


కం.  ఉడుకుచు గోవిందుండీ 
మిడిమేలపుదయ్య మిట్లు మిడుకునె దీనిన్‌ 
పడగట్టించెద నెట్ల 
క్కడకేగునొ చూతునంచు కలుషితమతియొ. 240 


మధ్యాక్కర. 
కట్టివేయించినా డినుప గొలుసుల కట్టుదిట్టముగ 
కట్టుకంబమున నగ్గోవు నతివంతకాడు గోవిందు 
డిట్టట్టు కదలింపనైనలేకుండ నినుపగుండులను 
కట్టించినా డావు నాల్గుకాళ్ళకు కఠిన చిత్తుండు. 241 





నాయని సుబ్బారావు 


శివఖండయు 275 





మధ్యాక్కర. 


అటువైపుగోవును పుట్టయిటువైపు నగపడుచుండ 

కటు తర పర్యాయదృష్టి నారెంటి గన్గొనుచు కాల 

కుటిల దండము బోని దుడ్డు నానించుకొని గడ్డమునకు 

పటు రోషణుండు నిల్చుండెనొక శిలాప్రతిమ చందమున. 243 


అమితాకుంచిత కంఠదేశమయి, దండా[గ్రమ్ము నందాత్త బా 

ధముగా నిల్చిన గడ్డమై యటు నిటున్‌ తారాడు చూసె ముథా 
(శముడుండె న్నరరూపరాక్షసుడు దజ్ఞాలందరాభాసబం 

ధ మెటుల్లేపునొ పుట్ట యట్టడుగువింత న్మండలీకుండలిన్‌. 244 


సురభుల మందసర్వమును సొమ్మసిలన్‌ పడియుండె నంధకా 
సురభయదాట్టహాస పరిచుంబితమై తదుదగ్రభావ ని 

ర్హ రణము పూనెనో మిగిలె నచ్చటి పుట్టయు నట్టహాసితా 

విణ మహత్త్వ్యమై పొదిలె భాగ్యచయంపు టుసుళ్ళపుట్టయె. 245 


శివసర్వాయతనమ్ములందు నభవ శ్రీమన్మహాలింగ సం 
భవకాలమ్మిదె చేరవచ్చె ననుచుం భావమ్ము రంజిల్ల భ 

కవరు ల్పాయకెసీయు సమ్మదచలద్దంటా ఘణాత్కార గౌ 

రవ నాదమ్ము శివాభిమంత్రణముగా రాపాడె కైలాసమున్‌. 246 


శతజయంతి (ప్రచురణు 


276 జన 2ఖరామి 


co కైలాసహిమవాలుకామాలికావాల 

మచ్చతెల్పులపుట్ట యవిసెనేమొ 

భూషణాయిత శేషభోగి సానందసం 
నేగి వేపడగలు విప్పెనేమొ 

జూటాటవీనటత్సురవాహినీ స్వచ్చ 
వారిధారలు చుట్టువాజెనేమొ 

గౌరి మహాదేవి కమనీయచేలాంచ 

లాంచిత సితకాంతు లలమెనేమొ 


విఘ్నవిభు నేకదంతమ్ము విరిసెనేమొ 

ధవళ గళకంబళద్యుతు లారెనేమొ 

శివమహాలింగ జనన సూచిక నిశీధ 

మసమెనయవచ్చె తెలిమంచుముసుగు తాల్చి. 247 


శ్రా. మన్య్యు(కేరితచిత్తు డుల్కిపడి గోమంతుండు వీక్షింప నీ 
శాన్యాకాశపథమ్మునం దపుడు విశ్వ్యాతీతకాంతి ప్రభా 
విన్యాసమొక డర్చుదార్కకిరణావిష్కారతేజో మయా 
నన్యాదృక్ష మహాప్రకాశమయి బ్రహ్మాండమ్ము వెల్లించుచున్‌. 248 


ఉత్సాహ. 
తోచి యొక్కనిముస మట్టె దూసికొంచు వచ్చి య 
(భాచితాంశుమాలికా స్వయం(ప్రకాశదీప్తితో 
రోచమాన నాగరాట్స్యరూపమొంది గోరస 
మ్మాచికొనెడు తమిని పుట్టయందు దూశె గొబ్బునన్‌. 249 


CDs ss srr rrr ns EE EERE EEE 
నాయని సుబ్బారావు 


శివఖమిండమయు 


277 





మధ్యాక్కర. 


ఆ పుట్టలోనుండి యప్పు డంగుగా వినవచ్చె బుసలు 
ఆపయస్వినికైన లేలిహాను పిల్ఫుల గుసగుసలు 
ద్వేషించుకుమతి కంతుచిక్కని రుసరుసలు 


ఆ పుట్ట 
ఆ పుట్ట బూజించు సుమతి కంతరంగపు మిసమిసలు. 250 


మృదులమనోహరమ్ములయి మించెడు నా బుసలైన పిల్ఫులన్‌ 
మది తమకించి మైయవశమై పులకాంకుర సంకులమ్ముగా 
పొదుగున పాలుపొంగి చనుముక్కులు నిక్కగ నాకుసద్మునిన్‌ 
కదిసెడు వేడ్క ధేనువు నికామ మొడల్విదిలించినంతనే. 251 


వదలకపట్టి నీల్చునని పంతము గంతుగొనంగ నయ్యయో 
హృదయుడు నిలు బంధములు శృంఖలలుం గుదిగుండ్లు నొక్క టన్‌ 
ప్రైదిలె నయోమయమ్ము లతివింతగ నంతరితాంగబంధ మ 

టొదవ చెలంగు మోదమున నుల్లపు పొంగులు చెంగలింపగన్‌. 252 


మెడమువ్వ ల్వడి నాజువోయు మృదుగంభీరస్యనమ్ము ల్మడు 
ల్కడలందెత్తగ వామలూరముదెసన్‌ కాల్సాచె మాహేయి య 
క్కడక న్నిల్పెడుపూన్మి ముంచుకొనియున్‌ కాలాక గోవిందుడున్‌ 
మిడిగ్రుడ్లై కనుచుండె తత్సరభసోన్మే షప్రయాజోద్దతిన్‌. 253 


శతజయంతి (వచురణ 


రం జన [భూమి 


మాలిని. 
అతిమృదువదలాస మ్మావు నిధ్యాన చాంద్రీ 
పఫ్రుతముగ పథమెల్లన్‌ పోయి నాగేశత్నప్త్యం 
కితము పొదుగు బోకాకీర్ణమైే నిల్వమహపైన 
ప్రతిమచతురభంగి న్వల్మీక మ్మాథక్రమించెన్‌. 254 


తే.గీ. ఎవ్వరో యూదివేసిన ట్టిజ్ఞై యూగు 
లాడి దీపమ్ములన్నియు నాజిపోయె 
కాలకాలోదృవాపన్న మాలమంద 
ప్రబలాతామసభావ నిషన్నమాయె. 255 


మ. పదముల్‌ రెండును నేలకంటుకొనిపో పారాడగాలేని దు 
ర్చృదు డీచేతులు రెండు మద్వశములే యింకేమియం చుద్ధతిన్‌ 
గుదియ న్మాటికిమాటికి న్నిమురుచున్‌ గోవిందుడుండెన్‌ రుషా 
మృదితుం డేచిన యంధతామనమునన్‌ రిక్కించి వీనుంగవన్‌. 256 


మధ్యాక్కర. 
ఆ పుట్ట నప్పుడువిన్చె నావుచన్‌ చిబుకు చప్పుడులు 
కోపుగా వెనకయ్య పెట్టు గున్నయేనుగుగీకసుడులు 
వైపుగా కొమరయ్యనెమ్మి పచరించు తొలికేక జడులు 
(పవుగా బసవయ్యతోలు బిసిబిసి అంకె సవ్వడులు. 257 





నాయని సుబ్బారావు 


శివఖండము 279 





మధ్యాక్కర. 
నాకువేశ్మ సలాస్యచరమకింకిణీనాద వైభవము 
నాకాపగోద్యత్తరంగమాలికానందనారవము 
నాకుజా చేలాంచలోత్తమర్మరాంతర్మహాశివము 
నాకురోకమునూచె చన్నుచిబుకు మం(త్రస్వనోత్సవము. 258 


మధ్యాక్కర. 
చిబుకు చిబుకుమను రవళి వీనుల చీల్చిచెండాడి 
గుబుకగ గుబుకగ గుండె గూడులు కూర్కొను కోప 
ముబికి యుబికి సుడిదిరిగి డెందము నుఖ్జిటలూప 
గబుకు గబుక్కున శిరము విదిలించి గాఢనిశ్చయుడు. 259 


మహాప్రగ్ధ్థర. 
ఏచి కరాగ్రకీలిత మహిష్ట వరిష్ట పటిష్ట దండ మ 
ట్లూచి కటుత్వ ధికృత లయో॥గ కృతాంత కరాళ దండమున్‌ 
పూచిన కింక ముప్పిరులువోవ భయంకరమూర్తి యిప్పుడే 


పోచనె పాలదొంగయగు పుట్టలపుర్వని గర్వముబ్బగన్‌. "260 
మహా(్రగ్ధర. 
సరిగాచేసాచి యష్టిన్‌ సరభసవలితన్‌ శబ్దవేధిత్వవిద్యా. 261 


పరిపాకమ్ముప్పగా తత్పరమతి విసరన్‌ వాయునిర్దారణా భీ 
లరవమ్మై పాతివేగన్‌లగుడమది లగల్లక్ష్యభేదమ్ముగా వి 
డ్వరమొందం గోపతిన్‌ పుట్టను భయదగతిన్‌ ఠంగుమం చీడ్చికొట్టెన్‌ 


శతజయంతి (ప్రచురణ 


280 జన [భూము 


ఉ. ఠంగను శబ్దముత్క టవిఢంబనదంభము పుట్టంజాట్టి త 
తంగతమైన చన్‌చిబుకు శబ్దముతోడ నడంగిపోయెనో 
రింగున పర్వి మందనువరించి హరించెనొ గోపతిక్రియా 
రంగము నీరవత్వమున (మానడె నంత నదేమివింతయో. 262 


ఉ. నాకువులేదు లేదచటనాగము గోతిలకమ్ములేదు లే 
దాకటుచండదండము మహాద్భుతదీప్తి వెలుంగుచున్‌ స్వయం 
భూకమనీయలింగ శివభోగము లేచినపెచ్చుతో నస్ఫ 
కీ కకృతమస్తమై పరవశింపజగమ్ములు తోచెనచ్చటన్‌. 263 


ఉ. ఏచిన యింద్రజాలమన నెక్కడిగోపకులక్కడే దృశా 
గోచరులైరి మందనొకగోవును కన్వడ దద్దురాత్ముడున్‌ 
చాచినచేయి చాచినదశ న్మయి।మాన్చడ ప్రాణవాయువు 
లేచిన చందమై కదలులేశము లేకటనుండె నొక్కడున్‌. 264 


శ్రా, పుట్టెన్‌ శ్రీ శివదేవు డీ పొదిలెకున్‌ పుణ్యమ్ము నిండార నం 
చట్టంపున్ముదమొందు నత్తులసి స్వ్య(ప్రాణేశ సంస్తంభమన్‌ 
కొట్టరమ్మున నూపిరాడని మదిన్‌ కోరాడు శోకమ్ముచే 
నట్టిట్టైవసివాళ్లువాడియు నవశ్యప్రాప్తమౌ తేకువన్‌. 265 


కం. లింగమ్ము దరిస ముమ్మలజు 
సంగతిగ ప్రదక్షిణించి సదృక్తిక సా 
ష్షాంగ ప్రణామమై హృద | 
యంగమముగ నీశునిట్టు లభినుతియించెన్‌. 266 


నాయని నుబ్బారావు 


శివఖిండము 28 | 
దండకము. 


శ్రీ పార్వతీ ప్రాణనాథా జగన్నాథ కైలాసనాథా 
మహానంద సంధాయ కాత్యంతి కాశ్చర్యవిస్తారగాథా 
సమావిర్భవింపంగ నీ విట్టులీ గడ్డమై మామనమ్ముల్‌ 
ప్రహర్షాంబుధిన్‌ తేలె మా పాపముల్‌ తూలె మాతుచ్చ 
కామమ్ములున్‌ కాలె ఫాలానలాభీలకీలాకరా ళో 
ల్లలజ్జిహ్వాకా లేలిహానాంగజా జహ్ను జాతామృ 
తాంచత్సయఃపూరనిత్యాభిషికోత్తమాంగా మహా 

లింగ యీసౌరభేయీ పయఃపానసంగమ్ము నిన్నెట్లు గా 
పట్టె నిస్సంగ నిర్మోహతత్తా్యభిరామా మహోద్దామ 
నిర్మోక్షదానక్షమా నిర్మమా గోవులేలోకమందుండి 
యీలోకమేతెంచె నీ కార్యమున్‌ తీర్చి యాలోకమే 
పోయెనా నాయనా మాయమైనట్టి గోపాలురు 
న్నీపరీవారమాయేమి నా స్వామి యేమయ్య నీమాయ 
మాయామహోపాయ నీమాయ గుర్తింపగాలేని 

నా భర్త నిన్నిట్లు భర్తించెబో భూతభర్తా జగద్ధర్త 
కల్లించెబో బాధ నీకున్‌ దురాబాధ తా నిప్పు డిట్లౌాట 
కున్‌ కారణమేమి నిష్కారణా యీతడేకారణ 

మ్మైననే మిమ్మ హాపుణ్యవేళ న్ని రాహారమై దీప 
సంభారమై నిండుజాగారమై నీ వ్రతమ్మున్సమ([గ్రమ్ము 
కావించి లీ భక్తుడై నాడుగా భక్తిలోకావనా త్యత్మ్క 
పాపాడత్రుడై నాడుగా భూరికారుణ్యపీయూష 
పా్రీకృతాలోకనా వీనిమన్నించి రక్షించవే 

దీనరక్షా విరూపాక్ష నీపట్ల నీపాపమున్‌ చేసి యీ పట్టు 
నందింక మేముండగా చాల మీనేలకు న్మాకు 

తీన్‌ బుణమ్మేగపాలైతిమెందేని డెందమ్ము 
నన్నిన్ను సంధించి చక్షుశ్సృంవోభూషణాపేక్షణూ త్య్రక్ష 





శతజయంతి (ప్రచురణ 


282 జన భూదవు 


ha 


యీ భర్తృభిక్షార్థిని న్నన్ను పాలించవే యాది 

భికూ దయాచక్షు నా జీవితస్వామి 

(మ్రూన్సాటు తప్పించవే శైలజాజీవితస్వామి 

శ్రీశంకరా శూలి శంభూ శివా శర్వ సర్వజ్ఞ 

శ్రీకంఠ భర్గా భవా భీమ భూతేశ భ(ేశ యీశా 

మహేశా హరా వ్యోమకేశా గిరీశా మృడా రుద 

మృత్యుంజయా వామదేవా మహాదేవ శ్రీనిర్మమేశా 

నమస్తై నమస్తే నమః. 267 


తులసికావించు నిస్తులితాభినుతి దయా 
నిచితాత్ము డై విన్న నిర్మమేశు 

రక్తాక్తచారుమూర్ణమ్ము మైనొక త్రుటి 
కదలాడె నతిసితకాంతిరేఖ 

కాలుసేతులు వచ్చి లీల నూపిరి పీల్చి 
కదలాడె హృతమద(గంథి గోపు 

డతివ వేచనుదెంచి మతివిభ్రమముగొన్న 
పతికేలు తనకేలపట్టి సావ 


ధానముగ నంతయును చెప్పుదాన నిచట 

తడయ రాదింకమనమొండుదరికి వేగ 

నరుగవలె నిపపుడంచు హహచ్చరికమెజయ 

వాని నడిపించుకొంచు నెందేని జనియె. 248 


కదలాడు sss srs srs rs ss LL Lr ననన నునన ననన పున es NNN OURO OUTER ER OIRO ORONO ONIN నాననును 


నాయని సుబ్బారావు 


శివఖంతము 


283 





ha 


పొర్ణెనో గంగమ్మ పొంగెనో నవగంగ 
భవుమేను స్నానశుభ్రమ్మనర్చె 
డాసెనో గిరిజమైట చెజంగు విరిసెనో 
తడియొత్తైెనభవుగాత్రమ్ము వెలుగ 
సాగెనో గిరికపెల్లూగెనో పెను బొజ్జ 
గణపయ్యవాకిట కాపువెట్టె 
తోలెనో బలుఅంకెవాలెనో శివుముందు 
బసవయ్య వాహన ప్రభ వెలార్చె. 


పాదిలె జనముల చిరతపఃపుణ్యఫలము 

నిఖిలభక్త నిర్మోక్ష నిర్దిద పథమ్ము 

జగదవన దివ్యతేజఃప్రసన్నమై వె 

లింగె శ్రీ నిర్మమేశ్వర లింగమూర్తి. 269 


మంగళమహాశ్రీ,. 


శ్రీగళుల కర్ణశశిశేఖరున కాభరణ శిక్షితభుజంగునకు గంగా 
రాగమయ జీవనతరంగ విచలత్సుమ పరాగరమణీయ ఘనజూటా 
భోగునకు వామతనుభూషితశివాప్రణయ ముగ్దునకు దీనజనరక్షో 
ద్యోగునకు నిర్మమున కూర్చితకృపాంచితపయోదునకు మంగళమహాశ్రీ. 





శతజయంతి (వచురణ 


284 జన భూమి 


మ.  నయవిద్యాపర ధర్మమార్గచర శాంతద్యోతితాకార అ 
న్యయకీర్తీశ్యర సాధుసజ్జ్దనహృదానంద(ప్రదాచార ఆ 
వ్యయవాత్సల్యవినీతసోదర దయావ్యాపార ధీసార ఆ 
ద్వయనిత్త్యెకపదీగ వేషకవరా తత్త్వామృతాప్తాంతరా 271 


కం. పరిణత విషయనిగదనా 
సరిత్సృవాహోపమానచతుర మధురవా 
క్ఫురుచిరగభీరవదనా 
వరగుణమణినికరకాంతిభరహృృత్పదనా. 2/2 


మాలిని. పరమశివపదాబ్ద(ప్రాపితారూథభక్తి 
స్థిర విషయసమూహోద్రిక్త దుర్వారవాంఛా 
విరత నిరతయత్నావిష్కృతాత్మీయవంశా 
దరభరిత చరితా ధ్యానసంవత్సవి(తా. 273 


కం. నాయని సుబ్బరాయక 
వీయమ్మీ జన్మభూమి నిది పరమశివా 
మేయాద్భుత లీలాసం 
ఖ్యీయము శివఖండ మమితహృద్యము పొలుచున్‌. 274 





నాయని నుబ్బారాభు 


జూల కేళీఖండము 285 


బాలశకేళీఖండము 


శ్రీలలిత లలిత బృందా 

పాలిత మధురాతి మధుర బాల క్రీడా 

లోల యశోదాసుత చలి 

తాలోల పదాబ్దమధులిహా నరసింహా. 1 


ఒక పేరె పెక్కు గ్రామము 

లకు నండుట కలదబదెట్టి లక్షణమో యిం 

కొక యూరు పొదిలె నామ 

('ప్రకటీక్సృత మగుట కానరాదెచ్చోటన్‌. 2 


అట్టి పొదిలె వెలసినట్టి దైవతముల 

దివ్య గాథ లెల్ల తెలిసినంత 

వట్టు సహజ సిద్ధభావబంధురముగా 

నేర్చి నట్టు పేర్చి కూర్చినాడ. 3 


ఇంక పొదిలె తల్లి యంకతలమ్మున 
చీకు చింతలేని చిన్ననాట 

కెరలు వొడుచు బాల శకేళీవిలాసవై 
భవము కొంత కొంత పలుకువాడ. 





శతజయంతి (వచురణ 


286 జన 3 భూము 


కాలపు ముండ్ల గాయములు 
కాంచని చిన్ని యెడంద లచ్చతా 
వేలములై యమాయికత 
వెల్దెడు నవ్వు లకల్మషత్వసు 
శ్రీలలితమ్ము లై వెలయు 
చిన్నరి పల్కులు కందథించు న 
బ్బాల విహార వైభవవి 
భావన డెందము నూపు నిప్పుడున్‌. త్రీ 


తీయని యస్మద్బాల 

ప్రాయపు టాటలకు ప్రథమ రంగస్థలమై 

మాయింటి ముందు కుడి దెస 

ఛాయా తరురాజ మొకటి సంశోభించున్‌ 6 


వేయి పుల్లులు నేయి విదిత న్మిదాము[ద 
నంకించి సుఖియించు టెంకి పట్టు 
పగటి యెండకు తాపభరితాంగములు వసి 
వాడు పాంథుల కెల్ల నీడ పట్టు 
వంగవోల్‌ సరుకుల బండ్లకు మరలి పో 
యెడు వేళ యగు దాక విడిది పట్టు 
చుట్టు పట్టుల నుండు బొట్టెల కానంద 
మను పదమ్మును పంచు నాట పట్టు 





నాయని సుబ్బారావు 


బాల కేళీఖ్రండము 


[కమ్మి నంత మేరయు నింగి6 గప్పి పుచ్చు 
దట్టపుం జొంపముల తోడ నిట్టు నట్టు 

గాలి కూగాడు కొమ్మలై కొంచు వారి 
మనము లలరించు నా పెద్ద మజ్జి చెట్టు. 


పండ్ల కెంపులు నాకుల పచలును చి 
గుళ్ల పగడాలు పండు టాకులను దర్శ 
నీయ గోమేధి కములు నై నిత్య రత్న 


మండనాంచిత మా పెద్ద మ(టిచెట్టు. 


పండు వెన్నెల యందారు బయట పవ్య 
భించి నడిరేయి మెలకువ గాంచి తెజచు 
నయనముల నది భాసించు నాయనమ్మ 
చెప్పు కథలోని రతనాల చెట్టు వోలె. 


ఇంత పెద్ద వృక్ష మెట్లు రూపొందెనో 
నలుసు వంటి విత్తనము నుండి 
యనుచు సృష్టి మర్మమరయంగలేని మా 
పెల్ల యెడద లొందు వెజగు వాటు. 


వివిధ జటలు విరిసి విశ్వతో ముఖముగ 
నజటాల మొప్పు నవ్యయాత్ము 

రూపు డెంద మందు కాపురమ్ముగ విని 
శల సమాధి నుండు జటి విధాన. 


287 


10 


శ] 





శతజయంతి (వచురణ 


288 జన [భహామి 


ఈ బహుపాత్తు నెవ్యరిట 
నెప్పుడు నాటిరొ పీనపీర్ణ శా 
౫శథాబహుళమ్ముగా దళని 
కాయనిరాకృతనీలకాంతిరే 
ఖాబహుళమ్ముగా పెరిగి 
కాలము తీర్చిన వృద్ధయయ్యు శో 
భా బహిరంగ సత్వధృుతిం 
బాయక నిలు సహ(ప్రమూలమై. 12 


దిగెడు నూడ లెల్ల దిగినేల లోన వే 

భూ్చనకుండ వాని యొగరు కొనలు 

తెంపి వెంట వెంట తినుచు నున్నను నరు 

లధ్రువమ్ము గాద యాధ్రువమ్ము. 13 


అవసరమ్మని తోచి నపుడెల్ల కొమ్మలు 
కజికు గొడ్డళ్ళతో నజకుచున్న 
విస్తళ్ళకని యెల్ల వేళల నేచి యా 
కులను దోటుల తోడ కోయు చున్న 
దంత ధావనకు నుత్తమములం చెగబడి 
చేసేత నూడలు చీల్చుచున్న 
వైద్యమ్మునకు పాలు వలె నంచు కత్తులు 
పెట్టి బోదెకు గాట్లు పెట్టుచున్న 





నాయని నుబ్బారాశు 


బాల కేళీలఖండము 289 





నడరు వడక పరోపకారార్థ మీ శ 

రీరమని పూని తను వెల్ల చూ లిచ్చు 

మనుజులకు వితరణ గుణ మాననీయ 

విమలతర కీర్తి న్యగ్రోధ వృద్ధమూర్తి. 14 


(అసంపూర్ణము) 


శతజయంతి (వ్రచురణు 


